


మహారాజ్‌ 


విశ్వయోగి విశ్వంజీ 






ఎలక వి 


విశ్వ సమైక్యత ప్రత్యేక సంచిక 
జూన్‌ 1997 





ముఖ్య నంపాదకులు : 

శ్రీ పి.వి. మనోహరరావు 

వల్లభ చరితామృతం 
- శ్రీ కళాధర్‌ భట్‌ 


దివ్యయోగి చరితామృతం 9 





నంపాదకులు : 
శ్రీ అక్కిరాజు రమాపతిరావు 






- ఆబచార్భ బి. రామరాజు 
మరో సారి సాయికథలు 
- అక్కిరాజు రమావతిరావు 





నంపాదకవల్గం : 

డా. బిరుదురాజు రామరాజు 

డా. పోతుకూచి సాంబశివరావు 

డా. దిట్టకవి శ్యామలాదేవి 

శ్రీ కనునులూరి వేంకటశివయ్య, ఐ.ఎ.ఎస్‌. 
శ్రీ యం.యల్‌. నరసింహారావు 









అహంవృత్తి 18 
- శ్రీ జిన్దూరు నాన్టుగారు 






జిలా వారలు 20 
ఛు అటో 






- పులిపాటి సుబ్బారావు 
నవవిధ భక్తులు 26 








(ప్రకాళకులు : 
- కొణీక్రి సత్యనారాయణ రావు 

సర్వార్థ సంక్షేమ సమితి న! 

501 (ప్రదీప్‌ అపార్ట్‌మెంట్స్‌, రు 
= శ్రీ జివియల్‌యన్‌, విద్యాసాగర శర్మ 


గాంధీనగర్‌, హైదరాబాద్‌-500 380 


ముఖబి(తం : 
విశ్వ సమైక్యతా స్తూపం 





మిని ప్రపంచం 





ప్రపంచంలో మానవసంఘాలు ఇప్పటికంటే ఇంకా నిరుపద్రవంగా, సుఖశాంతులతో, 
యోగక్షేమాలతో జీవించే అవకాశం ఇకముందైనా కలుగుతుందా? కలగాలంటే ఏంచేయాలి? 
నాగరక సమాజాల కర్తవ్వమేమిటి? మానవుడలవరచుకోవలసిన ప్రాధమిక ప్రవర్తన నియమావళి 
ఏమిటి? అనే (ప్రశ్నలు మనసులో తలెత్తితే విచారమూ వైమనస్యమూ కలుగంతాయికాని 
ఆశ్యానమూ ఆశా కలగవు. కలగటంలేదు. 

'వసుదైవకుటుంబకం” అని వేల సంవత్సరాల నుంచి (ప్రవక్తలు, మహాయోగులు, 
తత్త్యదర్శనులు, ఆధ్యాత్మిక దివ్వపురుషులు ఘోషిస్తూనే ఉన్నా కుక్కతోక చందంగానే వుంది 
అసాధారణ మానవుడి మనః (ప్రవృత్తి. ఈ భూవలయంలో ఇంకా అనాగరక జాతులున్నాయి. 
ఆకలికి అలమటించిపోతున్న దేశాలున్నాయి. కరువులూ కాటకాలూ ఉత్పాతాలు 
మారణహోమాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఒక సోక్రటీసు, ఒక స్పేటో, ఒక జీససు, ఒక 
బుద్దదేవుడు ఇలాస్టలిలో అవతరించారు. మానవాళిని ప్రబోధించారు. అయినా ఎప్పటికప్పుడు 
రోగం ముదురుతూనే ఉన్నది. రకరకాల చికిత్సలు విచికిత్సలు అవసరమవుతూనే ఉన్నాయి. 
ఏదేశానికీ సైనికవ్యవస్థ ఉండకూడదు అన్నాడుట బుద్దదేవుడు. మానవసమాజ వర్గాలలో 
శరన అయన దిన్న వాపు చదూదివడు కా సైనిక వ్వవస్త పట్ట అయిష్టత, అనంగీకారం 
జకపణో గారుట. అది సహజమే. ఆయన పరమ కరుణాళువు కాబట్టి, యుద్దం, హింస, 
కలహం, కత్తి ఆయనకు పుతరామూ గిట్టవు. 

ఏదేశానికీ సైనికులు లేకపోతే ఎంతబాగుండును? అప్పుడు ఏదేశంలోనూ ఆకలీ, 
దారిద్ర్యం ఉండవు కదా! ఒక మేధావి అన్నాడు. చరిత్ర తెలిసినప్పటి నుంచీ ప్రపంచంలో 
జరిగిన యుద్దాల నిమిత్తమై వ్యయమైన ధనం పరిగణిస్తే సమస్తభూవలయానికీ ఆరంగుళాల 
బంగారు రేకు హత్తవచ్చునని. సంపన్నదేశాలు, పరమ నాగరక దేశాలు స్వదేశరక్షణ, 
స్వప్రయోజన పరిరక్షణ పేరుతో ఎన్ని కోట్టకోట్ల కోట్ల సంపద వెచ్చిస్తున్నవి? ఈ దుర్వ్యయమే 
లేకసోతే ఆ(ఫికాలో ఆకలిచావులు ఆరబ్బుదేశాలలో అంతఃకలహాలు ఉండవు కదా! 
యుద్దాలులేని కాలంలో ఈసైనిక వ్యవస్థను పోషించటం దండగ కదా ఏదేశానికైనా! వాళ్ళకు 
ఆకాలంలో కూచో బెట్టి తిండి పెట్టటం తప్ప మరి ఏదైనా ప్రయోజనం వుందా? శరీర పాటవం 
కోసం కసరత్తులు చేయిస్తారేమో? ఈ సైనిక బలాన్ని ప్రాజెక్టులు కట్టడంలోనో ఫాక్టరీలు 
నిర్మించడంలోనో వినియోగిస్తే త్వరత్వరగా జనసామాన్య సంక్షేమం కోసం ఉత్పాదకతను 
సాధించవచ్చును కదా! భూమి చాలక ఆకసాన్ని ఆక్రమిస్తున్నారు దురాశాపాతకులు. రేపు 

గామండల యుద్దాలు జరగవచ్చునేమో, ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నారు 





ల చ ర్‌ స్‌ క లా. 
దురహంకారపూరితులు. తమదెశంలి ఆకలి చాద్మవంం, అనా 


వాళ్ళు పట్టించుకోరు. ఎ 
భండన సన్నద్దులు కావల్సి ఉరటుబవమానల వ పం క 
అపరిమితమైన ధనం వెచ్చిస్తుంటారు? ఇచదా.నా 


5“ఆర్తస్యమత్సర నిదాసు నిపీడితస్వ' అని లక్ష్మీన టట స. శంకరుల 
వారన్నట్టు మాత్సర్యమనే (గ్రీష్మతాపం కాలుస్తుండగా మానవుడు చల్లగా ఆలోచించలేదు 
అమె ర రష్యాల మధ్య సపోటితెండుకు? అధినాయకత సముపార్ణన స్పర్రలెంచుకు? 
హిందువులు మహమ్మదీయుల మధ్య see ఫౌరతదేశంలో ఇంతింత అవినీతి 
ఎందుకు? మచ్చురపు “చ్చు ఎందుకు? చుతకలహాతెంచు'కు? పలల నళ అని ఎవరూ 
చెప్పలేదే! స్ప ప్రయోజనపరులు, దుష్టచిత్తులు తమ పబ్బం గడుఫుకోవడానికి మతవర్లాలలో, 


ధో 


ర లేని కలహాలు 'ప్రోదిచేస్తుంటారు. ఇటీవలిభారతదే శ చరిత్రలో ఇది 


ఏభై అశనై ఏళ్ళ కిందటి వరకు భారతదేశంలో కుల వ్యవస్ట్ర పరిగణనీయంగానే 
ఉండేది కాని కుల కక్షలు, ద్వేషాలు, అసహనాలు, ఉద్రేకాలు వాటిమధ్య ఉండేనికావు. కాని 
ఇప్పుడు కులవ్యవస్ట నలక వారింది. కాని కులకక్షలు, ద్వేషాలు, కార్భణ్యాలు అధికమైనాయి. 
ఇదంతా రాజకీయాధికార లాలసదురాత్ములు సాగిస్తున్న కపట నాటకం. సర్దుబాటు 
చేయవలసిన వాళ్ళు స్పర్దాగ్ని జ్వాలలు ఎగసన దోస్తున్నారు? అందువల్ల సత్యాహింసలు 
బలిఅయిపోతున్నాయి. న్యాయానికి సామాన్యమానవుడికి ఇందువల్ల ఒనగూరే ప్రయోజనం 
ఏమీలేకపోగా ఎంతో ఆపదపాలవుతున్నాడు. సామాన్య పౌరుడికి కావల్సిందేమిటి? తినడానికి 
తిండి. చేయడానికి పని. నిర్భయంగా నిద్రించడానికి ఒకతావు. ఇవి ఈనాడు భారతీయ 
ఆధునిక సమాజంలో ఎందరికి అభిస్తున్నాయి? 


సామాన్యమానవుడు, సగటు పౌరుడు ఎప్పుడూ శాంతి ప్రియుడే. పాపభీతుడే. తన 
వనరులతోనే తాను నెమ్మదిగా బతకాలనుకుంటాడు కాని ధనమదాంధులు, అధికార 
రోగపూరితులు వాళ్ళను అట్లా బతకనివ్వరు. వీరేశలింగంపంతులుగారు చాలా గొప్ప 
సత్యాన్ని ప్రస్తావికంగా ఒక సందర్భంలో (ప్రకటించారు.దేశహితంకోసం పౌరరక్షణ కోసం 
ఏర్పడిన చట్టాలు పేదవారిని బాధిస్తాయి; ధనవంతులు చట్టాలనే బాధిస్తారు అని. ఆయనే 
ఇంకోసారి ఇలా చెప్పారు, ఎ డితులలో చెడ్డ వాడు కకడైనా నూరుమంది వెయ్యిమంది 
పామరుల కన్నా ఎకు) వగా సామాజిక “సుస్టితికి భంగం కలిగిస్తాడని. ఈనాటి 
రాజకీయనాయకుడికి కూడా ఇది పర్తిస్తుంది. 


ఈ దేశంలో పరస్పర వర్గాల మధ్య కలహాలూ దుళ్చింతల అవసరం ఎంతమాత్రమూ 
లేదు. రాజస్థాన్‌లో ముస్లిములు వాందువులు పూజించే దేవతా విగ్రహాల నిర్మాణాన్ని జీవికగా 


ల ar nf వావ 3 కార్‌ ట్‌ ఆల్‌ p ea అ 
ఐశ్య(ప్రకా శం |; వ వ క్‌. న లా ర; గ వన] న నం ల a py: ప a TE వ మ 





న్‌ 


కొనసాగిస్తారని దిగవల్లి వేంకట శివరావుగారు తమ కధలు గాధలులో రాశారు. హిందువులు 
అత్యంత పవిత్రంగా పూజించే శ్రీ చక్రాన్ని ఎంతో శ్రద్దతో కొలతలలో తభావతు ఏమీరాకుండా 
వాళ్ళు తయారుచేస్తారని ఆయన చెప్పారు. వారణాసిలో పట్టు బట్టల వ్యాపారం ముస్లిముల 
చేతుల్లోనే ఉంది. తెలుగు నాట నాదస్వర విద్వాంసులలో సగంమంది అన్యమతస్టులు 
ఆయాచోట్టవున్నారు. స్టానిక దేవతల పట్ట విశ్వాసంగలముస్టిములు ఎందరో ఉన్నారు. ఈ 
దేశంలో (క్రైస్తవులు ఇంచుమించుగా అందరూ ఒకనాటి హిందువులే. ఆరాధనా విధానాలు 
వేరైనంత మా(త్రాన అర్బ్చనావిశ్వాసాలు ఒకటికానంతమాత్రాన కలహించుకోవలసిన 
పనిలేదేవాళ్ళకు! దుష్టుడెవరో ఈకలహాలకు అంకురార్పణం చేస్తు స్తున్నాడు. అది (గ్రహించరే 
ఇరుపక్షాలవారూ, పరపక్షాలవారూ. 


ఈ ఉపోద్దాతమంతా ఎందుకంటే ఇటీవలమద్రాసు న్లుంచి హైదరాబాదు వరకు 
తరగతి కు పెట్టెలో ప్రయాణం చేస్తుండగా సహ(ప్రయాణీకుల (ప్రవర్తన సమాజ 
విష్యస్థితికి ఎంతో అశావహంగా ఆలోచనలు రేకెత్తించింది. ఆ ఆలోచనలు మీతో 
వ. యాదృచ్చికంగా ఆ కంపార్టుమెంట్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవ కుటుంబ 
సభ్యులున్నారు. రైలుకదలగానే పరస్పర కుటుంబ వృత్తాంత ప్రస్తావనలు మొదలు బెట్టారు. 
వృత్తి ఉద్యోగాలు, జీవిక వనరుల గురించి ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. 
భోజనసమయంలో ఆపేక్షగా ఒకరికొకరివి అందించుకున్నారు. నిద్రా సదుపాయం విషయం 
లో ఒకరిపట్ల ఒకరు ఎంతో ఆదరం వ్యక్తం చేశారు. నిద్రకు ఉప(క్రమించేముందు ఎవరి 
విశ్వాస్యదైవాలను వారు తలచుకొని ఉండవచ్చు. ఎవరికేమి అభ్యంతరం ఉంది? ఒక విశాల 
సంస్కృతికి వీరంతా వారసులే. 


ఉదయంకాగానే పరస్పరం అభిమానంతో పలకరించుకున్నారు. తరవాత మళ్ళీ 
కలుసుకుందామని అర్దించుకున్నారు. వేరువేరు భాషలవారు వేరు మతాల వారు అయినా 
వారంతా ఒకే దేశంవారు. ఆదేశపు హితంపైనే వారి యోగక్షేమాలు ఆధారపడి ఉంటాయి. ఆ 
రైలు ప్రయాణం సజావుగా సకాలంలో ఎటువంటి అవాంతరాలు, ఉత్సాతాలు మధ్య 
సంభవించకుండా సాగినప్పుడే వాళ్ళ ఉనికికి భద్రత. మనికికి మాన్యత. 


అదొక మినీ (ప్రపంచం 

మహాప్రపంచంకూడా ఇట్టా వ్యవహరిస్తే ఎంతబావుండును! 
మానవ జీవితం కూడా ఒకయాత్రే కదా! 

రైలు ప్రయాణానికి మానవజీవితం ఒక విస్తరణ వ్యాఖ్యానమే కదా! 


(ప్రయాణం సుఖంగా సౌకర్యంగా ఆనందప్రదంగా సాగాలని కోరుకుంటాడు మానవుడు. 
(ప్రపంచం మనుగడకూడా ఇట్టా సాగితే ఎంతబావుండును! 


—_——_ షా హూ నాన మా. re 
మ అరన్‌ ర ల వ్ర మద్ది అ ఆస్ట య బాట్‌ ఆర వారి ఆస నక 
అ మవ అ అ పు అ పర అర్ద అ మిల హీ అ 

వ్‌. ఇకో అనో యు 


నారి ఒరి ల 


శ్రీ వల్లభ చరితామృతం 


హిందీ మూలం : శ్రీ కళాధరభట్‌ తెలుగుసేత : డా॥ తిరుమలరామచం ద్ర 





ఈసేవ్యమూర్తులు స్వయంగా వల్లభులకు సేవ్యులు కావడం వల్ల “నిధిస్వరూపులు” అని 
వ్యవహారం పొందాయి. వల్లభులు ఉపదేశించిన ప్రకారమే ఆ ఆచార్య వంశీయులు కూడ ఈ 
నిధిస్వరూపాల సేవచేస్తున్నారు; మరిన్నీ వారు స్యయంగా ఆచార్యులు కావడం వల్ల, కొన్ని 
విశేషాభిప్రాయాలతో సేవాపద్దతిలో, సిద్దాంతానికి విరోధం లేకుండా పెక్కు పరివర్తనలుకూడ 
చేశారు. ఉదాహరణకు: * మహాప్రభువుకు మొదట మకుటం, తలపాగా అనే రెండు 
శృంగారాలు ఉండేవి. శ్రీ గోస్వామి (విర్ధలేశ్వరులు) మకుటంలోనే సకల శృంగాగాలు చేశారు! 
ఇత్యాది-. 

5క. వల్లభులు తమసేవ్యస్వరూపానికి చేసే సేవాప్రకారం సరలంగాను, సంక్షిప్తంగాను 
ఉండేది. తరచు నెమలి కన్నులు, గురివిందల దండ, వన్యపుష్పమాల మొదలయిన వాటి తో 
స్వామికి అలంకారం జరిగేది. అలాగే పాలు, పెరుగు, వెన్న, కండ చక్కెర, పండ్లు 
మొదలయినవి ఆరగింపు చేసేవారు. సేవాపద్దతి శ్రీ ప్రభుచరణుల సమయంలో విస్తరించింది. 
వారిని మొగల్‌ చ(క్రవర్తివంటి ప్రభువులు, వీరబల్‌ వంటి ప్రభావ శాలులైన వ్యక్తులు 
(ప్రశంసిస్తూ అనుసరించేవారు. భారతదేశపు నలుమూలలనుంచి గురువుల కానుకగా వచ్చే 
అసంఖ్యాకద్రవ్యరాశిని - ఇది ఇప్పటికీ సమర్పించబడుతున్నది - ఆచార్యవంశీయులు తమ 
సేవ్యనిధి స్వరూపానికే వినియోగించేవారు. అందువల్ల సేవాపద్దతి వైభవోపేతం కాసాగింది. 
శిష్యులు ఎక్కువగా ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం, వల్లభుల సరళమైనా 
దార్భనికోపదేశం, వారి లోకోత్తర వ్యక్తిత్వమూను. వారి ఉపదేశం చాల సరళంగానూ 
హృదయంగమం గాను ఉండడంవల్ల, దానిని ఆచరించడం మానవుని నిత్యజీవితంలో 
స్వాభావికమైన ఒక భాగంగా కాదగి వుండేది. అంతేకాక, వల్లభవంశజుల విలక్షణ పాండిత్యం, 
పవిత్రచరి(త్ర, ధార్మిక నిష్టాపూర్ణమైన జీవనం, ఈ సంప్రదాయంపట్ల ఆకర్షణకు, తదనుగుణంగా 
ఉత్తరోత్తరా ఆది వైభవోపేతంగా వృద్ది చెందడానికి ప్రధాన హేతువులయ్యాయి. 

5ఖ. వల్లభుల వంశం పుష్టిమార్తానికి గురుకులం (గురువంశం) అయింది. 
శ్రీవిర్ధలేశ్వరుని ఏడుగురు కుమారుల వంశం ఏడుశాఖలయింది. ఈఏడుశాఖలలోను 
వారివారి దాయభాగంగా వచ్చిన సేవ్యస్వరూప కృష్ణవిగ్రహాల సేవ, వారి వారి ఇండ్లలో, 
వారివారి యింటి పద్దతి ప్రకారం కొనసాగుతున్నది. శ్రీ విర్ధలేశ్వరుని జ్యేష్టపుత్రుని దాయభాగానికి 
శ్రీనవనీతప్రియ మూర్తికాక ఈ వంశానికి కులదేవత అయిన శ్రీనాధమూర్తికూడ వచ్చింది. 
-ఈశ్రీనాథమూర్తి ప్రస్తుతం శ్రీనాథ్‌ద్వారాలో విరాజిల్దుతున్నది. వల్లభుల వంశీయులకు 





మలు | ఆ న లా లా అగి” మ్మ్‌ మ మనమ మభ మా” మెల్‌ ద్క కా 


గా: 
జీ 
oY) hye ల ర క న టూ నాటి a ర య చ a భన స mn ru 


ను అనా అ _ తా వ్‌ లు! శా అణ అభా ఉనా సో mm mm శ శా తూ అ జె 






త చం mm mm ఆ టు వా 
తా — — mw um mmm mm mm mm — శ భు వ వా ఆక 


న 





న తమరుటుంబ ధర్మాచంణమైంది. దానిని వారు వెలుపలి ధార్మిక, 
న్‌ రాస్తున్నారు. ఈ సేవలో సౌకర్యార్దం 
ర సేవాకార్యానికి Mn wa 
లున్నారు; కొందరు న య. సేవావిధి 
౦త వ 
గు కరువులో మూర్తుల స! రు తమ పరమభాగ్యంగా సం. 
యంలో దేవాలయమనే సంస్టకు ఎఅర్లం ఉర్‌ 
పుష్టిసంప్రదాయంలొ తతత కేటి పుష్టిమార్లంలో సేవ వ్యక్తిగతం, న జ కాదు. 
పుష్టిమార్గంలో సేవ సామూహికమో లేక సామాజికమో కాదని వల్లభులు చెబుతున్నారు. కర్మ 
మార్గపు ఉపాసన, పూజ మొదలై ఏ సామూహికము, సార్వలౌకికము అనగా జన బాహుళ్యంల్‌ 
(పటించబడేదని వారి భావన. పుసష్ణంంటదాయంల్‌ అలాకాదు! భక్తిమార్లే ఏవం నాస్తీతి. 
అన్యత్రభగవద్చజనం నలోకసిద్దమ్‌. స్వయం కర్మమార్గే తత్‌ వక్తుం “సాధన నూహః 
తపసా(బ్రహ్మచర్యేతి! సుబో. వల్లభుల ఈ అభిప్రాయాన్ని వారిపౌత్రులు శ్రీవల్లభులు తమ 
లేఖి అనే (గ్రంధంలో ఈ విధంగా నిరూపించారు. 'లోకా కాస్తు కామాత్మా నః భక్తిమార్లే ఏనం 
నాస్తి కామాత్మత్వం నాస్తీతి హేతోః కర్మాదిమార్లేభ్యో౭న్య(త్ర భక్తిమాల్షే భజనం లోకట్రసిద్దం 
నాస్తి వల్లభులు తమ సంప్రదాయంలో సామూహిక[గ్రహణం, భజనం మొదలైన సేవా పద్దతి 
అసంభవ మన్నారు. సామూహికసేవ సేవకాదు; అది ఉపాసన లేక పూజు. అది కర్మమార్గవిషయం, 
పుష్టిమార్గ విషయం కాదు. పుష్టిమార్గంలో 'మందిరంి అనే దాని అర్ధం ప్రాసాదమనో, 
ప్రశస్తమైన ఇల్లు అనో కాని, దేవాలయం కాదు. పుష్టి సంప్రదాయంలో సార్వజనిక పూజ 
సర్వధా నిషిద్దం కావడం వల్ల ఈ సం(ద్రాయానుయాయులకు కూడ సాంప్రదాయికమైన లేక 
సార్వజనికమైన దేవాలయం లేదు. పుష్టిమార్గీయులకు ఇల్లై దేవాలయం, దేవాలయమే ఇల్లు, 
దానిలో అన్య సంప్రదాయాల వాసన కూడ చొరడానికి అవకాశం లేదు. అది పుష్టి మార్గీయ 
సేవకు బాధకం. ఈ మార్గంలో గురువు తన సేవ్యమూర్తి సేవను, సేవకుడు తన ఏకైక దేవత 
అయిన కృష్ణుని సేవను తన ఆచార్య - గురు స్వరూపంతో నిర్వహిస్తారు. సేవలోని అంతర్గత 
భావాన్ని వల్లభులు ఎంత రసమయంగా భావించారంటే, సేవను తన ఆత్మీయులకు కూడ 
తెలుపక నిరంతరం రహస్యంగా ఉంచుకోవాలి అన్నారు. అంతరంగ మిత్రులకుకూడ 
తెలుపరాదు. అలాంటప్పుడు సార్వజనిక మైన (ప్రసిద్దిని ఊహించనైనా ఊహించలేము కదా! 
'తేన స్వాంతరంగేప్వపి స్వస్మిన్‌ భగవదావిర్భావస్య సంగోపనం సూచ్యతే” సుబో. 

7. హిందూసం(ప్రదాయంలోని గణపతి, శివ, సూర్య, రామ, మారుతి, దుర్గాది 
దేవాలయాల్లో సామాన్య హిందూ సంప్రదాయం వారందరూ స్వేచ్చగా ప్రవేశించి స్వయంగా 
భోగసామగిని, డబ్బును, పాత్రవస్రాలంకరణాది పూజా పదార్దాలను సమర్పించి, పుష్పార్చన 
చేయవచ్చు, ధూపదీపనైవేద్యాలు. చేయించి, నమస్కారపూర్వకంగా స్తోత్రాలు పరించవచ్చు. 
కాని, పుష్టిమార్గంలో ఇలాటి దేవాలయాలు లేవు, ఇలాటి పూజా పద్దతీ లేదు. పుష్టిమార్గంలో 


౮ 
? ను 
Oo 
Yr 
ర్ల 
5 
3 





ఆదిమూర్తి అయిన శ్రీకృష్ణునికే సేవ జరుగుతుంది. ఇతర విభూతుల సేవ నొద్దం 
పుష్టిమార్గానుయాయి ఇతగ నిభవావతారాల దేవాలయాలలో ప్రవేశిస్తే అతడు బహిరు ఖుడుగా 
పరిగణింపబడుతాడు, సేవామార్లంనుంచి బహిష్కుతుడవుతాడు. 

8. నివేదితుడు-అనగా పుష్టిమార్లీయుడు అనివేదితులయినవారితో ఈ మార్గాన్ని 
గురించిన చర్చకూడ జరుపరాదని నిషేధం ఉంది. నివేదితుడు నివేదితునితో మాత్రమే 
సంభాషణ జరుపాలనే పద్దతి ఉంది. 'నివేదితాత్మ భిన్నషు నుడొదాసీన్యమాచరేత్‌. భక్తిబీజం 
దృఢంకావడానికి వల్లభులు మూడు ఉవాయాలు తెలవాదరు. క్యా గాత | శవణ కీర్రనాత్‌. 
'త్యాగాత్‌ అనేదాని అర్దం ఈ మార్గానికి భిన్నమైన సకలసాధననవ ముడాయాన్ని వ్యాజించాలని, 
శ్రవణ కీర్తనాత్‌ అనే దాని అర్దం భగవంతుడైన కృష్ణుని కీర్తన శ్రవణాలేకాని, తద్భిన్నుడైన 
ఏదేవుని (శ్రవణసంక్షీర్తనలు కావు. నివేదితుడు కృష్ణుని వినా మరొక దైవాన్ని ఆశ్రయించడం 
మహాబాధకం. 'నహిభగవద్భక్తానాం అన్యనిష్టాప్యుచితా!' సుబో. 

వల్లభులు అనన్య నిష్టాస్వరూపాన్ని సంక్షేపతః ఈవిధంగా చెప్పారు: శ్రీక్షష్ణమనస్కుడు, 
శ్రీకృష్ణదేహుడు, కృష్ణాత్ముడు అయి శగ్నణ . కీరనలో అనఃమైనది సరుమూ విస్మరించాలి. 
'తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదొత్మికాః, తద్గుణానేవ గాయంత్యోనాత్మాదారాణి 

సస్మరుః. భాగ. నివేదితుడు దైవాంఆరాన్న క ల "నం ఆజ్జదేవాలరుంలయు వేస్తాం, 
ఆ దైవాలను ఫలం కోసం యాచించడం ఎన్నటికీ చేయరాదు. 'అన్యస్యభజనం తత్ర స్వతో 
గమనమేవ చ, ప్రార్హనాకార్యమా(త్రేపి తధాన్యత్ర వివర్దయేత్‌' (వి.ఆ.) ఎందుకంటే, తనసేవ్యుడైన 
కృష్ణభగవానుని కాక మరొక దైవాన్ని పూజిస్తే సర్వనాశమై పోయే ప్రమాదం ఉంది. 
'డేవతాంతర భజనేన తేషాంనాశి-సుబో. భగవంతునికి నివేదించకుండా ఏ పదార్జాన్నన్నా 
ఉపయోగించడం నిషిద్దం, పరమదోషావహమూను “నివేదిభిః: సమర్స్యైవ సర్వం కుర్యాత్‌, 
అనివేదిత భోగే దోషః సాత్‌:- సుబో. భిన్నమార్గీయుల ప్రభావంతో ఉత్పన్నమైన పదార్దాలు 
కూడ పుష్టి మార్గీయుడైన జీవుని అపవిత్రం చేస్తాయి. ‘భిన్న సత్తాకే జాతా, పదార్శాః 
భగవద్భక్తానాం శుద్ది హేతవో నభవేయః'-సుబో. ఈనియమాల స్పష్టీకరణం 'చౌరాసీ, 
'దోసాబావన్‌ వైష్ణవన్‌ వార్తాకీ' అనే (గ్రంధాలలో పెక్కు విధాల కనిపిస్తుంది:- 'తబ్‌ వా వైష్ణవన్‌ 
నే వాకే సాస్‌ పోకహ్యోతుమ్‌ అన్యమార్గీయహో తుమ్‌ యామార్ల సునికే కహా కరోగే? యహ 
మార్గకీ చర్చాహం అన్యమార్గీయ ఆగే కహత నాహీ” . (అప్పుడా వష వైెషవుడు తన అత్తగారితో 
ఇలా అన్నాడు: నివు అన్యమార్గీయవు. -ఈమార్లాని విని ఏమిచేస్తావు? -ఈమాగ్గం చర్య మేము 
అన్యమార్గీయుల ముందు చేయము.) అన్యమార్గీయులతో సంభాషించడంకూడ నిషిద్దం - 
అన్నమార్గీయసో సంభాషణహూ న కరనో' 'జోపుష్టిమార్గేయరాకుర్‌కెసివాయ్‌ అన్యఠాకుర్‌కేపాస్‌ 
సర్వథా జు శో ఉన్‌కో దేఖనో నాహీ. (ప్రసాదవేనో నాహీ. నాతరు అన్యాశ్రయ హోఈ' 
(పుష్టిమార్గస్వామిని వదలి ఇతరమార్గస్యామల వద్దకు ఎన్సటికీ పోరాదు. వారిని చూడరాదు. 
ప్రసాదం పుచ్చుకోరాదు, అన్యదైవతా(శ్రయం పొందరాదు.) స్వామికి సమర్పించని వస్తువును. 
(ద్రవ్యమైనా, వ(స్తమైనా, భోజ్యపదార్థమైనా, అలంకారాభరణమైనా సర్వధా పరిత్యజించాలి. 


















oe PEPE కాట ద పదద అర డి ర నాట ర నో TIT NTI ICCC 
విశ్చ(ప్రకాశం ఏ స RTP TP న న న ఖ్‌ మల స ల న I 


















ఇలాటి వస్తువును 'అన్‌(ప్రసాదీ' - సమర్పితం కానివస్తువని అంటారు. ఇతర సంప్రదాయాలలో 
దైవానికి సమర్పించిన వస్తువు (గ్రాహ్యంకాదని అంటారు. జోరాకూర్‌ కీ అన్‌ప్రసాదీ వస్తు 
సామగగ్రీ (ద్రవ్యాది సో వైష్ణవ కో సర్వధా సావధానరహనో'(స్వామికి సమర్పించని (అన్‌ 
(ప్రసాదిఅయిన) వస్తు సామ(గ్రీద్రవ్యాదుల విషయంలో వైష్ణవులు హెచ్చరికత మెలగాలి.) 
వల్లభులు అన్యాశ్రయాన్ని (అన్య దేవతా(శ్రయాన్ని) భగవద్భావానికి బాధకమని భావించారు. 
వారు దీనిని 'బహిరు శ్రఖతా” అనే దోషంగా చెప్పారు. ఇలాటి బహిరు శ్రభుడుసేవ చేయడానికి 
సర్వధా అనర్షుహడని నిషేధించారు. 'బహీరు శ్రఖానాం సేవానిదారి, పుష్టిమార్గీయునికి 
అన్యసంబంధ గంధం కూడ మెడమీది బరువై బాధపెడుతుంది- 'అన్యసంబంధగంధ్యోపి 
కంధారామేవ బాధతే.” ఇలాటి ఇతరదోషాలన్నీ హరిని విస్మరింపజేసేవని హరిరాయ 
మహాప్రభువులు అభిప్రాయపడుతున్నారు. -'ఏతేచేన్యేచ బోద్దవ్యాదోషాని విస్మారకాః 
హరేః. ఛి 
ఇతి లలి ళల 66 9 6౨ అలతి ల 6 లల అలల ల అథ అ అల అల 6అ6 6 
"What we want is the harmony of existence, knowledge and bliss 
infinite For that is our goal. We want harmony, not onesided 
development And it is possible to have the intellect of a Sankara 
with the heart of a Buddha. I hope we shall all struggle to attain 
to that blessed combination" -Swami1 Vivekananda 


Jnana Yoga-,p. 139- (1961) Edition. 


009999996696౨ లలల ౦666 అ అ అ అ అలీ 


9029990999 
దర 6 66669666 


SERYICE STATION 


INDIAN OIL DEALERS 


Head Office : 
6-3-873, Begumpet, Hyderabad - 500 016. 


Off. : 212618 Res. : 35489, 220012. 


Branch : 











pj 






Om సుబ్బదాను (1602 - 100 


య ఆచార్య బి. రామురాజూ 


హా 





(గత సంచిక తరువాయి) 


కాని సుబ్రహ్మణ్యం కారణజన్ముడనీ, అతనిమూలంగా చిరుమామిళ్ళవంశం అటు 
ఏడుతరాలు ఇటు ఏడుతరాలు పునీతమైనదనీ, మునుముందాతని పేరుకీర్తులు దేశం 
నలుమూలల వ్యాపిస్తాయనీ, ఆయనకు బగవత్సాక్షాత్కారం జరుగుతుందనీ, అటువంటివాళ్డో 
సంసారజంబాలంలో ఇరికించటం బాగుండదనీ తాతాచార్యులవారన్నారు. నరసయ్య తమ 
వంశం నిలుపవలసిందిగా ప్రార్థిస్తూ ఆచార్యుల వారి కాళ్ళపై పడ్డాడు. ఆచార్యులవారు 
కరగిపోయి సరేనన్నారు. ఐతే పెండ్లి ఐనతరువాత సుబ్రహ్మణ్యంను కొంతకాలం తమవద్ద 
ఉంచవలెనన్నారు. నరసయ్య అందుకంగీకరించి ఆచార్యులవారి ఆశీస్సులందుకొని ఇంటికి 
తిరిగిపోయినాడు. ఆసాయంకాలం సుబ్రహ్మణ్యం వచ్చి ఆచార్యులవారికి సాష్టాంగపడి లేస్తే 
స్వామి రెండు పండ్లు ఆతని చేతిలో పెట్టి “కల్యాణమస్తు; సుపుత్రప్రాప్తిరస్తు” అని 
దీవించినారు. సుబ్రహ్మణ్యం అవాక్కై కన్నీళ్ళతో తనకు సంసారం ఇష్టంలేదనీ తాను 
ఆ(శ్రయించినది దైవసాక్షాత్కారం కోసమనీ ఆచార్యుల వారిని దీనంగా వేడుకున్నాడు. 
గృహస్పులుగా ఉంటూ దైవసాక్షాత్కారం పొందిన భక్తుల, యోగుల, జ్ఞానుల చరిత్ర 
ఆచార్యులవారుదాహరించి, తల్లిదండ్రుల యెడ ఆతని బాధ్యత బోధించి, రాజయోగిగా 
గార్హస్ట్యం నిర్వహించే పద్ధతి చెప్పి ఒప్పించినారు. ఆసంవత్సరం మాఘమాసంలో 
సు(బ్రహ్మణ్యంకు మేనమామ ఓబులేశునిపల్లై అ(కుబ్బయ్య కూతురు వేణమ్మతో పెండి 
జరిగింది. అప్పటికి వరునికి 20 వధువుకు 10 ఏండ్లు. 

పదహారోపండుగు తరువాత సుబ్రహ్మణ్యం తాతాచార్యులవారి ఆశ్రమంలో 
చేరిపోయినాడు. ఆచార్యులవారాయనకు పంచకావ్యాలు భారతభాగవతాలు ప్రస్థాన త్రయం 
బోధించినారు. ఆయనడిగే శంకలన్నిటికీ సమాధానాలు చెప్పినారు. వేదాంత యోగశాస్తములు 
అందులోని మర్మాలు అనుభవంలోనికి వచ్చేటట్టు నిరూపించినారు. చెప్పవలసిందంతా చెప్పి 
దీక్ష యిచ్చి సుబ్బదాసని నామకరణం చేసినారు. తత్‌క్షణమే సుబ్బదాసు హృదయం 
అంతరాంతరాలు ఒక దివ్యతేజస్సుతో నిండిపోయినవి. ఆపూటంతా ఆయన ధ్యానంలో 
ఉన్నాడు. ఆయనకు నిశ్చలసమాధి కుదిరింది. అటుతరువాత సుబ్బదాసు (క్రమంగా 
తీవ్రసాధన చేసినాడు. తత్ఫలితంగా ఐదేండ్లలో గుర్వను[గ్రహంతో సుబ్బదాసుకు గొప్ప 
ఆధ్యాత్మికశక్తులు సంక్రమించినవి. సంసారంలో ఉంటూ సుబ్బదాసు ద్వంద్యాతీతుడైనాడు. 














Tr tr ne CCAR లా 
ల మర త 










గురువు-తల్లిదం(డ్రుల కోరికమేరకు వంశం నిలపటానిక-నరసన్న-రామకృష్ణయ్య-అనే ఇద్దరు 
కొడుకులను కన్నాడు. అటుతరువాత వేణమ్మకూడ సుబ్బదాసువలె గృహతాపసి ఐనది. 
భర్తకనుసన్నల్లో మెదలుతూ సంసారం చక్కదిద్దుతూ అతిధి అభ్యాగతులను మన్నిస్తూ 
బుషిపత్నివలె జీవితం గడిపింది. మహాపురుషుల జీవితాల్లోను సుఖంకంటె సమస్యలు 
కష్టాలే ఎక్కువ. ఐతే వారు కష్టసుఖాలు రెండూ పరమేశ్వర (ప్రసాదంగా స్వీకరిస్తారు; 
ద్వంద్యాలకు అతీతంగా ఉంటారు; హాలాహలం (మింగి అమృతం అనుగ్రహిస్తారు. భగవంతుడు 
వారికాశక్తి నిస్తాడు. అట్టి శక్తితో వారు లోకాను[గ్రహకాంక్షతో అనేకాద్భుతాలు లీలలు 
చమత్కారాలు చేస్తారు. చిరుమామిళ్ళ సుబ్బదాసు జీవితంలోను భగవంతుడాయనను 
అనుగ్రహించిన ఘట్టాలు సన్నివేశాలు పెక్కులు. 

1. తండ్రి పెద్దవాడైన తరువాత సుబ్బదాసే వ్యవసాయం పనులు చూచేవారు. 
ఒకనాడు పండిన వరిగచేను కోత మొదలుపెట్టించి భోజనానికి ఇంటికి వచ్చినాడు. కూలీల 
నాయకుడు పురుషోత్తమదాసు పంచముడు; సుబ్బదాసుకు అంతరంగ భక్తుడు. అతడు 
మనస్సు భగవదర్శితం చేసి శరీరం వరిగాకోత కప్పగించినాడు. తోడి కూలీలు ఆతణ్ణి 
అనువర్తించినారు. వంచిన నడుము ఎత్తకుండా భగవన్నామం చేస్తూ పురుషోత్తమదాసు చేను 
కోస్తూ తమగట్టు దాటి మరొకరి భూమిలోనికి పోయి కోత సాగిస్తున్నాడు. సుబ్బదాసు 
ఇంటినుండి తిరిగి వచ్చి అది చూచి మందలించినాడు. పురుషోత్తమదాసు తన మైమరుపుకు 
సిగ్గుపడి క్షమాభిక్ష వేడినాడు. 


సుబ్బదాసు పురుషోత్తమదాసుకు నమస్కరించి “నీవు నాకు దేశికుడవైనావు. నీమనోవృత్తి 
ననుసరించి ధ్యాననిష్ట సాగిస్తాను” అని అదేవిధంగా ధ్యానసమాధిని ఆర్జించినాడు. 


2. సుబ్బదాసు ఒకనాడు పొలం దున్నుతుండగా బాలకృష్ణలీలలు ఆయన మనః 
ఫలకంపై ఆడినవి, హృదయం ఆనందతుందిలమైనది. అరకనాపి గట్టుకు వచ్చి సంచిలోనుండి 
తాటాకులు గంటం తీసి శ్రీకృష్ణలీలామృతమనే యక్షగాన ప్రబంధం (వాయట 
మారంభించినాడు. ఆ కవితా సమాధి ఎంతసేపున్నదో తెలియదు. కొన్నిగంటల తరువాత 
పొలంవైపు చూస్తే ఒక నల్లని ఆజానుబాహువు పొలం దున్నుతున్నాడు. సుబ్బదాసు పరుగెత్తి 
కృతజ్ఞతలు తెలిపి పల్కరిస్తే ప్రక్క ఊరు గొల్లననీ, తమ గొప్పతనం తెలుసుననీ, 
అప్పుడుపుడు చూస్తుంటాననీ, తమవంటి వారికి తోడ్పటం తన భాగ్యమనీ, ముల్టు కర్ర 
అప్పగించి తన దారిన సాగిపోయినాడు. సుబ్బదాసు ఇంత అవ్యాజంగా తనకు మేలు చేసిన 
ఆగొల్లని వైపే చూస్తున్నాడు. చూస్తుండగానే ఆవ్యక్తి అదృశ్యుడై పోయిన తరువాత సుబ్బదాసుకు 
అతడు సాక్షాత్తు దుర్గి వేణుగోపాలస్వామి అని మనస్సులో తళుక్కుమన్నది. వేణుగోపాలస్వామి 
గొల్ల వేషంతో వచ్చి తన పొలం దున్నిపోయినందుకు ఆనందించినా తనివిదీరా మాట్లాడి 
పాదాలైనా అంటకపోతినే అని బాధ పడ్డాడు. 





3. ఒకసారి అడిగొప్పుల నుండి వచ్చిన చిలుకల వెంగళరెడ్డి దంపతులతోపాటు తమ 
శిష్యులూ కోరితే సుబ్బదాసు తమ కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు. అట్లా వినిపిస్తూ 
హరాత్తుగా వివశులై “ఆగు ఆగు” అంటూ అదలించినారు. ఆచర్యలకు అర్హం తెలియని 
చుట్టున్నవారడిగితే దుర్గిలో స్వామిగుడిముందు రెండు ఆబోతులు భయంకరంగా 
పోరాడుతుంటే అదలించి దూరం కొట్టినామన్నారు. అది విన్నవారు దుగ్గికి పోయి విచారిస్తే 
గుడిముందు రక్తసిక్రమయ్యేటట్టు పోరాడుతున్న ఆబోతులు హరాత్తుగా చెరి ఒక దిక్కు 
పారిపోయిన వింత విషయం (ధ్రువపరచినారు. సుబ్బదాసు యోగశక్తులున్న మహిమాన్వితుడనీ 
దుర్గిలోను ధర్మవరంలోను చెప్పుకున్నారు. అప్పటినుండి ఆయన దర్శనానికి వచ్చి సుఖదుఃఖాలు 
చెప్పుకోవటం తీర్ధప్రసాదాలు తీసుకపోవటం భజనగోష్టుల్లో ప్రవచనాల్లో పాల్గొనటం ఆరెండు 
(గామాల వారికి పరిపాటి ఐనది. 


4. ఇన్నాళ్ళు మొద్దు, పిచ్చివాడు, ఆచారం పట్టి సన్యాసుల్లో కలసిపోయిన వాడనుకున్న 
సుబ్బదాసుకు ఈవిధంగా పేరు ప్రఖ్యాతులు రావటం అందరి ఆదరాభిమానాలు గౌరవం 
చూరగొనటం కొందరు తామసవృత్తులకు నచ్చలేదు. వారు నిష్కారణంగా ఇతరులను బాధ 
పెట్టి సంతోషిస్తుంటారు. అటువంటి పలుకుబడి గల ఇద్దరు రైతులు మరొక మూర్భ్థునికి పురి 
ఎక్కించి ఉసికొల్సినారు. వాడు పొగరుబోతు బలిష్టుడు. వాడు తన రెండెడ్డను సుబ్బదాసు 
పొలంలోనికి తోలినాడు. సుబ్బదాసా మూర్భునికి తన పొలం మేపించవద్దని నయంగా 
చెప్పినా వాడు నోటికి వచ్చినట్టు కూసినాడు. ఈ అన్యాయం రెండు దినాలు సాగింది. 
మూడవనాడు సుబ్బదాసు మనసు నొచ్చుకొని నాకు నష్టం కలిగిస్తే భగవంతుడూరుకోడంటూ 
ఇంటికి వెళ్ళిపోయినారు. ఆనాడు రాత్రి ఆరెండెడ్డూ హఠాత్తుగా చచ్చిపోయినవి. ఈ వార్త 
ఊరంతా పొక్కింది. సుబ్బదాసును కష్టపెట్టినందుకు భగవంతుడు వెంటనే శిక్షించినాడని 
ఆరైతు ఏడుస్తూ పోయి సుబ్బదాసు కాళ్ళపైన బడ్డాడు. పశ్చాత్తప్తులను భగవంతుడు క్షమించి 
కాపాడుతాడని, అభయం ఇచ్చి సుబ్బదాసు వాణ్ణి పంపినారు. వాడు తన ఇల్లు చేరేవరకు 
ఆతని బావమరది ఎడ్లపందెంలో గెలిచిన రెండెడ్డు పారుగూరినుండి తన యింటికి వచ్చినవి. 
వాడు సుబ్బదాసుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 

5. పగపట్టిన మోతుబరి రైతు సోదరులు సుబ్బదాసు మాంత్రికుడనీ, రాత్రిపూట 
శ్మశానంలో మం(త్రాలు చదువుతాడనీ, కనుకట్టు విద్యలతో మోసగించి గొప్పవాడైపోతున్నాడని 
దుష్ప్రచారం చేయటానికీ, సుబ్బదాసు దినచర్యలు గమనించటానికీ, గూఢచారులను 
నియోగించినారు. ఒకనాడుదయం (బహ్మాముహూర్తాన నుబ్బదాన్గ్లు దుర్షి 
వేణుగోపాలస్వామిగుడికి బయలుదేరినారు. రాత్రి కురిసిన వానకు దారిలోని చెరువు 
నిండింది. సుబ్బదాసు గంగకు నమస్కరించి దారిమ్మని (ప్రార్థించి నేలపై నడచినట్టే 
చెరువునీటిపై నడుచుకుంటూ గుడికి పోయినారు. పొంచి చూస్తున్నవారు ఈవార్త రైతు 
సోదరులకు చెప్పితే వారు ఇది కనుకట్టు సాను శ్రన్నారు. అదినారి సంస్కారం. అటువంటివారు 
నాడూ నేడూ ఉన్నారు. 














అల్‌ బజన 


re వం వ అర్‌ = mh A a స on 
we మ 2 క న MI: ల ల మ య న స 
న కా - అ అ ప అతి బు రు బు అ అం కా అ అ అం ఛా బు 
జ మ వం యాం న mm mw Su హా ఛా ఈ + శభ 


శ్య(ప్రకా శం 


ర జకసారి ఆడిగొపుం.. టస్తులెర' గ్రామాల కళరాగప్రబలి చొలామరడి 
చనిపోయినారు. సుబ్బదాసు మాహాత్మ్యం విన్నకొందరు సజ్జనులు వచ్చి తమ([గ్రామాల 
(ప్రజలను రక్షించండని ప్రొర్డిస్తే ఆయన తల్లిదండ్రులకు భార్యాపుత్రులకు చెప్పి వెంటనే 
దేవతార్భనతో బయలు దేరినారు. అడిగొప్తుల చేరి స్నానం భగవదారాధన ముగించి 
ఆంజనేయుని స్తుతించినారు. ఆస్తోత్రం అక్కడి ప్రజల చేత పాడించినారు. రాత్రి ప్రొడ్డు 
పోయేదాకా దివ్యనామసంకీర్తనంతో ఆ(గ్రామం మారుమోగింది. సుబ్బదాసు ఆ(గ్రామీణులకు 
శుచి, శుభ్రత, భగవన్నామ మాహాత్మ్యం గురించి బోధించి తనకు తెలిసిన, చెట్టుమందు 
లిచ్చినారు. ఈవిధంగా మూడుదినాలు పగలంతా రోగులయిండ్డు తిరిగి మందులిస్తూ 
హరినామ సంకీర్తనం చేస్తూ సాయంకాలం ఆధ్యాత్మిక విషయాలు సదాచారం సత్ర్రృవర్తన 
(ప్రేమ దయాదిగుణాల గూర్చి ప్రబోధిస్తూ పురాణాల్లోని ధార్మిక కధలుదాహరించి సామూహిక 
భజన చేయించినారు. కలరా తగ్గిపోయింది. ఊరెవారంతా ఆయనకు (బ్రహ్మరధం బట్టి 
ఆయన పాదాల వద్ద ధనకనకాలు కానుకలుంచినారు. దాసుగారు చిల్ల గవ్వైనా ముట్టకుండా 
వారిర్రేమను మాత్రం (గ్రహించి ధర్మవరం తిరిగి వచ్చినారు. ఆయనకంటెముందు ఆయన 
కీర్తి ధర్మవరం చేరింది. ఇంకొకసారి శ్యామరాజపురం మాడుగుల రావలకుంట రెంటాల ఒప్పి 
చెర్ల (గ్రామాల్లోకూడ ఇటువంటి పరిస్థితే సంభవిస్తే దాసుగారు ప్రతియింటినుండి ఒక 
యువకుని తోడ్కొని ఒకదండుగా ఘటించి ఈ(గ్రామాలన్నీ తిరిగి దివ్యనామసంకీర్తనంతో 
మారు(మోగించి asa కలరా తగ్గించినారు. ఆమండలమంతా సుబ్బదాసు 
వశ్యవాక్కనీ అష్టసిద్దులున్న యోగి అనీ, మహాభక్తుడనీ కీర్తి వ్యాపించింది. 


7. సుబ్బదాసు (ప్రతిదినం దుక్షివేణుగోపాలస్వామి గర్భగుడి చొస్తున్నాడనీ అది 
నిరోధించండనీ ఆరైతుసోదరులు గుడి పాలకమండలివారిని రెచ్చ గొట్టినారు. వాళ్ళు కాపలా 
ఉండి గుడి తలుపులు మూసినారు. ఎప్పుటివలె దర్శనానికి దాసుగారు వస్తే గుడితలుపులు 
తెరుచుకోలేదు. ఆయన చాలాసేపు భగవత్‌ స్తోత్రం చేసి వివశుడై తలుపులకు తన తల 
బాదుకున్నాడు. భాగా రక్తం కారింది. భగవంతుడు తేజోరూపంగా ప్రకటమై భక్తుని 
పల్కరించి ఊరట కలిగించినాడు. దాసు తనకింకా తనువు అక్కరలేదనీ తన చరణాల్లో 
చేర్చుకొమ్మని భగవంతుని వేడితే వలైయని అంతర్జ్హితుడైనాడు. ఆ దివ్యతేజస్సుకు కండ్డు 
మిరుమిట్టుగొన్న పాలకమండలివారు కొంతసేపటికి తేరుకొని పశ్చాత్తప్పులై దాసుగారిని 
క్షమాభిక్ష వేడీనారు. 


దాసుగారి శిష్యుల్లో వ్రథమగణ్యుడు అడిగొప్పులవాసి చిలుకల వెంగళరెడ్డి దాసుగారివద్ద 
దీక్షతుడై సాధనచేసి యోగసిద్దులు గడించినవాడీ రాజయోగి. ఆయన అడిగొప్పులలో ఉన్నా 
ధర్మవరంలో ఉన్న తమగురువుల దినచర్యలు యోగదృష్టితో చూచి చెప్పేవాడు. సుబ్బదాసుగారికి 
దుర్గిలో భగవంతుడు (ప్రత్యక్షమై ఆయన కోర్కెను మన్నించిన విషయం అడిగొప్పులనుండి 
వెంగళరెడ్డి దర్శించి తన భార్యకు చెప్పినాడు. గురువు కంటె ముందుగనే తాను వెళ్ళిపోవలెనని 





సంకఠించుకొని ఆనాడు మధాళ్నూం స్వామెకి నివేదన చేసి ధ్యానయోగంలో తనువు 
బీ - Cr 
al 


చాలించెినాడు. గహాతాపసి రెడ్డిగారి భార్య ఆవార్త చెప్పటానికి మనిషిని ధర ఎవరం పంపెనది. 
చ wp 
వారాహరుడు చెప్పకముందే సుబ్బదాసుగారు రెడ్డి ఆత శ్చ పరమాత శ్లో కలిసిపోయిందనీ, 


వగవనక్కరలేదని, వృద్దుడైన తాను రాలేననీ ఆమెకు వార్త పంపినారు. రెడ్డి, గురువుగారి 
సెగ 
అమె 


వారా 


బ్‌మ్మై ఈనాడు పూజలందుకుంటున్నాడు. 


యు 


సుబ్బదాసుగారు దేహం చాలించే ముందు శిష్యులను రప్పించుకొని ఇన్నాళ్ళు తాము 
రచించిన కృతులు తాటాకులు చూపించి వాటిని కాపాడుకొండనీ తమకు ప్రభువు ఆజ్ఞ 
ఐనదనీ చెప్పినారు. శిష్యులు ఏడుస్తుంటే మాయాకల్పితజగత్తు దాని మిధ్యాత్వం ౪ బోధించి 
వాళ్ళ భ్రాంతి తొలగించి వినేకోదయం చేయించినారు. శా.శ (౧౮౦౩) వృష సంవత్సరం 
పుష్య బహుళ అష్టమి గురువారం (12-1-1882) నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానానుష్టానాలు 
ముగించి భగవడ్ద్యానంలో చాలాసేపుండి పూజాగృహం జ వచ్చి భార్యా పుత్రులను 
కోడండ్తను శిష్యులను పల్కరించి తాము వెళ్ళిపోతున్నామన్నారు. వేణమ్మ మహాపతివ్రత, 
భర్తనీడలో భక్తియోగంలో పండిన సాధ్వి, చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి, దాసుగారు 
నాలుగడుగులు వేయగనే కుప్పకూలి (ప్రాణాలు విడిచింది. దాసుగారు (గ్రామం బయట 
చిన్ననాడు ఒక యోగి తమనాల్క పై బీజాక్షరాలు (వ్రాసినచోటు చేరి యోగసమాధి స్టితులై 
కపాలభేదనం చేసుకొని పరమాత్మలో లీనమైపోయినారు. ఆయన శరీరంనుండి ఒక 
కాంతిపుంజం ఆకాశం వైపు దూసుకపోవటం చుట్టున్న బంధువులు శిష్యులు చూచినారు. 
విధివిధానోక్తంగా అంత్యక్రియలు జరిగినవి. ఈనాడు ధర్మవరంలో సుబ్బదాసుగారి సమాధి 
యోగులకు భక్తులకు కవిపండితులకు యాత్రాస్టలం. ప్రతి యేట పుష్యబహుళ అష్టమి 
నవమి గురుపూజోత్సవాలు జరుగుతున్నవి. మొదటినాడు ఆరాధనోత్సవం జరుగుతుంది. 
దాసుగారి ఉత్సవ బేరానికి ఊరేగింపుంటుంది. [గ్రామాలనుండి ప్రభలు వస్తాయి. రా(త్రి భజన 
గోష్టులు సాంస్కృతిక కార్య(క్రమాలు జరుగుతవి. రెండవనాడు గురుపూజోత్సవం; భక్తులు 
తలనీలాలిస్తారు, శిశువుల పుట్టు వెంట్రుకలు తీస్తారు. (మొక్కులు చెల్లిస్తారు. అన్న 
సంతర్భణముంటుంది. 

సుబ్బదాసుగారి వ్యక్తిత్వం చాలా ఆకర్షకం. కాయికం చేసి కండలు తేరిన సమున్నత 
శరీరం, పసుపు ఎరుపు కలిసిన పండుటాకురంగు, విశాల ఫాలం, బట్టతల, తామర 
రేకులవంటి విశాలనే(త్రాలు, ద్వాదశోర్యపుం|[డ్రాలు మెడలో తులసీమాల, అచ్చం 
పరమభాగవతవేషం వారిది. 

సుబ్బదాసుగారెంతటి యోగులో జ్ఞానులో అంతటి భక్తులు. ఆయన యోగ భక్తి 
జ్ఞానముల కూడలి, సహజ కవి. ఆయనకు కవితాగురువులు లేరు. చిన్నప్పుడు 8వ యేటనే 
కవిత్వరచన కుప(క్రమించినారు. ఆయన కృతులు తెలుగు దాససాహిత్యంలో ఆణిముత్యాలు. 

























ఇళ్ళ ర చ నళ ౯ కో రాక కా 
ఎళ్ళపకాశం EET TCC HTH TE 14 





శతకాలు, యక్షగానాలు, నక్షత్రమాలికలు, అష్టకాలు, తత్త్వాలు, కీర్తనలు, పాటలు 
పండితపామరులు పాడుకునే విధంగా చాలా కృతులు దాసుగారు రచించినారు. పంగులూరి 
వీర రాఘవుడుగారు 1. కేశవ శతకం (ఆశుధార) 2. సగుణ నిర్గుణ కందార్హములు 3. గోపాల 
శతకం (నిందాస్తుతి) 4. త్రిలోకవందిత శతకం 5. చిత్తశతకం 6. భక్తవశవర్తి శతకం 7. విజ్ఞాన 
దండకం 8. నీతి బోధ (యాలలు) 9. వేదాంత కీర్తనలు సుబ్బదాసుకృతులుగా పేర్కొన్నారు. 
అడివి సూర్యకుమారి 10. శ్రీరామ కందపంచవింశతి 11. శ్రీకృష్ణ లీలామృతం (యక్షగానం) 
12. నానార్థస్తవం 13. ఆంజనేయాష్టకం 14. రామసీసపంచకం 15. ప్రహ్హాదచరిత్ర 
(యక్షగానం) 16. అంబరీషోపాఖ్యానం -ద్విపద 17. గోపాల సంకీర్తనం 18. సర్వలఘుసీసం 
19. గోపాలస్మరణం (పాట) 20. తత్త్వాలు కీర్తనలు పేర్కొన్నారు. కర్నాటి వెంకటేశ్వర చౌదరి 
అదనంగా 21. రుక్మాంగదకధ 22. చూర్లికలు చెప్పినాడు. నల్లూరు రామారావు అదనంగా 
23. దుర్గిపురీశశతకం 24. విచిత్రశతకం 25. శ్రీగోపాలశతకం చెప్పినాడు. 

సుబ్బదాసుగారి సాహిత్యం భక్తి జ్ఞాన యోగముల త్రివేణీ సంగమం. సమకాలీనులైన 
సత్తెనపల్లి ఫీరోజీమహర్షి (1829-1889), చెన్నపట్నం పోకల శేషాచలం వంటి ప్రముఖులా 
సంగమంలో అవగాహనం చేసినారు. సుబ్బదాసుగారి చేతివ్రాత ముత్యాలకోవ. ఆయన 
తాళప్యత్రగ్రంధాలింకా భద్రంగా ఉన్నవి. ఆయన కీర్తనలు వివిధరాగతాళాల్లో ఉన్నవి. ఆయన 
చక్కని బయకారి, గొప్ప వాగ్గేయకారుల కోవకు చెందినవారు. ఆయన తానెట్టు మైమరచి 
కీర్తనలు పాడుకున్నారో ఆయనభక్తు లీనాటికీ ఆపాటలు పాడుతూ హృదయ క్షేత్రాల్లో 
భక్తిసస్యాలు, ముక్తిఫలాలు పండించుకుంటున్నారు. ఆయన భక్తయోగశక్తులు ఆయన 
కృతులకు కూడ పట్టినవి. ఆపాటలు పద్యాలు పాడుకునేవారు ఇష్టకామ్యార్థాలు పొందుతున్నారు. 
భగవద్భక్తులున్నంతకాలం ఆయన సాహిత్యం నిలుస్తుంది. సుబ్బదాసుగారి మునిమనుదుడు 
సుబ్బయ్యకూడ పరమభాగవతుడనీ గొప్పజ్ఞాని అనీ ఆయన భార్య 1956 నాటికి సజీవ అనీ 
పంగులూరివారి ఉవాచ. సుబ్బదాసుగారి గోపాల సంకీర్తనం సుప్రసిద్ద నారాయణ శతకం 
రామరామశతకం ధోరణిలో సాగిన కృతి. దాని ఆరంభచరణాలు 

“శ్రీరుక్మిణీ నాయకా - అవ్యయాశ్రితలోక ఫలదాయకా 

నేరముల్‌ క్షమియింపనే - దుర్గిపురి నిలయ శ్రీగోపాలకా 

తాపత్రిశిఖిబొచ్చితీ - సంసార కూపంబులో జిక్కితీ 

చేపట్టి నను (బ్రోవనే - దుర్గిపురి శ్రీకృష్ణ గోపాలకా” 
ఆధారాలు : 1. ఆంధ్రభక్త విజయము - పంగులూరి వీరరాఘవుడు, అప్పికట్ల 1957 

2. జ్ఞాగాగ': - _౫వి సూర్యకుమారి - హైదరాబాదు - 1995 స్తు 


పద్ద వనాట వచ రకానంచలి డు 


Cad 


MIE క STE 
నే మర కక నర నాక క రాకా 





దాసుగణు మహరాజ్‌ గొప్ప హరికధకుడు. 

మహారాషష్టంలో ఆయనకెంతో పేరుంది. 

ఆయన సంకీర్తన పద్దతి ఎంతో విలక్షణమైంది. 

శిరిడిసాయినాథుడికి దాసుగణు ఎంతో (పేమపా(త్రుడు. 

శిరిడిలో శ్రీరామనవమి ఉత్సవం (ప్రారంభించిన తర్వాత ఆ రోజు దాసుగణు 
హరికథ ఏర్పాటు తప్పనిసరి! అట్టా ఆయన శిరిడి సాయినాథుడి సమక్షంలో ఏ 
పదిహేనుసంవత్సరాలో హరికథాగానం చేసి తరించాడు. 

దాసుగణు మహరాజు శ్రీసాయినాధుణ్ణి కీర్తిస్తూ 'స్రవనమంజరి” అనే కీర్తన 
మాలవెలువరించాడు. సాయి భక్తులందరికీ ఈ స్తవన మంజరి శిరోధార్యం. మంజరి అంటే 
పూలగుత్తి అని కదా! వాళ్ళా పాటలను కళ్ళకద్దుకొనేవారు. 

దాసుగణు హరికథ చెప్పిన చోటనల్లా సాయీశ్వరుడిని కీర్తించేవాడు. ఆయన 
దివ్యమహిమను తనివి తీరా గానం చేసేవాడు. అందువల్ల సాయిబాబాను గూర్చి 
అంతకుముందు వినని వాళ్ళు కూడా ఆసాయి (ప్రభువు పాదాలు గుండెలకు హత్తుకోవాలని 
ఆరాటపడేవాళ్ళు. తహతహ చెందే వాళ్ళు. ఆయనకు మొక్కుకునే వాళ్ళు. 

దాసుగణు మహరాజు హరికథల వల్ల సాయి నాథుడి దివ్య కీర్తి, అద్భుత మహిమ 
అహమ్మద్‌ నగర్‌ జిల్లా నుంచి కొంకణ ప్రాంతం వరకూ పాకింది. ఠాణీలో కౌపీనేశ్చరాలయం 
చాలా (ప్రసిద్దమైన దేవాలయం. ఆ ఆలయంలో ఒకసారి దాసుగణుమహరాజు హరికథ 
చెపుతున్నారు. అక్కడి (శ్రోతలలో చోల్కర్‌ అనే పేద యువకుడున్నాడు. దాసుగణు 
మహారాజు సాయి మహిమను పరమమనోహరంగా, కర్ష రసాయనంగా గానం చేస్తున్నాడు. 
చోల్కర్‌ రాణే సివిల్‌ కోర్టులో గుమాస్తా, అతడి ఉద్యోగం ఇంకా ఖాయంకాలేదు. తాత్కాలికమైన 
స్థానంలో ఉన్నాడు. అతడి కుటుంబం పెద్దది. అతడు నిరుపేద. సాయి అద్భుత దివ్య 
లీలావతారకరుణా మహిమను విని చోల్కర్‌ గుండె కరిగి కన్నీరై బయటకు వచ్చింది. అతడు 
మనసులోనే సాయినాథుడికిలా మొక్కుకున్నాడు. 'ఓ స్వామీ నేను పేదవాడిని. నిన్ను 


విశ్వ(ప్రకాశం స వైన 





అర్భ్చించుకొవడం నాకు సాధ్యమా?! నిన్ను దర్శించుకోవడమంత అదృష్టమా! కలవాడు 
కొండలు దాటవచ్చు కాని పేదవాడు ఇంటి గడపకూడా దాటలేడు కదా! అయినా నీ 
అనుగ్రహం అత్రిస్తున్నాను. 'సర్కారు వారి పరీక్షలో కృతార్జుణ్ఞై నేను చేస్తున్న ఉద్యోగం 
ఖాయమై, నేను దిగులూ చింతా మాని ఊపిరి పీల్చుకోగలిగితే శిరిడీ వచ్చి నీ దర్శనం 
చేసుకుంటాను. నీ పాదాలపై నాఫాలం అద్దుకుంటాను. సీ పాదధూళి గుండెలకు 
హత్తుకుంటాను. నీ పేరు మీద కలకండ పంచి పెట్టి సంతోషపడతాను”. అని మొక్కుకున్నాడు 
చోత్కరు 

అతడు పరీక్ష పాసైనాడు. అతడికి ఉద్యోగమూ ఖాయమైంది. 

అయితే అతడు తన మొక్కు మరిచి పోలేదు. ఆపదమొక్కులూ సంపదమరపులూ 
కాదు అతడి వాలకం. అతడు సాయిబాబా పొదాలపైన గుండెల్లో గురినిలుపుకున్నవాడు. 
శిరిడీ వెళ్ళాలి, శిరిడీ వెళ్ళాలి. సాయిబాబాని దర్శించుకోవాలి, ఎలా ఎలా అని అతడి మనసు 
సందడి చేయసాగింది. గుండెకొట్టుకలాడింది. అయితే తన సంసారం పెద్దది. నెల జీతం 
తిండీ బట్టాకే సరిపోదు. ప్రయాణపు ఖర్చు కావాలి కదా! కలకండ మొక్కు చెల్లించాలి కదా! 
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నాడట వెనకటికెవడో! 

గావంచాకు సరిపోకపోతే గోచీగా ఉపయోగించుకోవాలి. 

ఎట్టానో కొంత పైకం మిగల్ఫాలి? శిరిడీ వెళ్ళి రావాలి. కాదు వెళ్ళి తీరాలి. 
అనుకున్నాడు చోల్కర్‌. టీలో చక్కెర వేసుకోవడం మానేస్తే సరి. ఆ డబ్బు మిగులుతుంది. 
మూడునెలలో నాలుగు నెలలో ఇలా చక్కెర లేని తేనీరు సేవిస్తే పదో పరకో మిగిల్చి శిరిడీ 
(ప్రయాణం చేయవచ్చు. తన పధకం అమలు చేశాడు చోల్కర్‌. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు. 
బోలో-సాయినాధ్‌ మహారాజ్‌ కు జై - అని బయలుదేరాడు. శిరిడీ చేరాడు. బాబాపాదాలపై 
తన నుదురుమోపాడు. ఒక టెంకాయను ఎంతో భక్తితో సమర్పించుకున్నాడు బాబాకు. 
మసీదులో చేరిన భక్తులకు ఆనందంగా కలకండ పంచిపెట్టాడు. తనకిక ఏ కోరికలూ లేవు 
అనుకున్నాడు. తన జీవితం ఆవాళధన్యమైంది అని భావించాడు. బాబా! ఇవాళ నాకెంత 
ఆనందంగా ఉందో చెప్పలేను. నాకోరిక తీరింది. ఇన్నాళ్ళకు నీ దర్శనమైంది' అని 
పొంగిపోయినాడు చోల్కర్‌. తన అచ్చ స్వచ్చ అంతరంగాన్ని బాబాముందు కుమ్మరించాడు. 

శిరిడీలోనే నివసించే బాపూ సాహెబ్‌ జోగ్‌తో దూరపు పరిచయం ఏదో ఉంది 
చోల్కర్‌కు. అందువల్ల శిరిడీరాగానే బాపూసాహెబ్‌ జోగ్‌ అతిథిగా ఆయన ఇంటికి చేరాడు 
చోల్కర్‌. జోగ్‌గారితో ఆత్రుతతో ద్వారకామాయిలో అడుగుపెట్టాడు. బాబా ప్రసన్నమధురమైన 
చూపులతో చోల్కగ్‌ సు కటాక్షించారు. బసకు వెళ్ళటానికి చోల్కర్‌ శెలవు అర్రించగా బాపూ 





నా భక్తుల్ని నేను సప్త ల. ఆవల ఉన్నా కణ పెట్ట ఉంటాను. నన్ను నమ్మిన వారి 
వెన్నంటి ఉంటాను. నాకు అసాధ్యమంటూ ఏమీలేదు. ని సమాచారమంతా నేను గమనిస్తూనే 
ఉన్నాను అని చోల్క 5కు భరోసా ఇచ్చిన్నట్లైంది బాబా దరహాసపూరిత వాక్కు. 
సాహెబ్‌జోగ్‌ దారిలో అర్హం కానట్లు చోల్కర్‌ వైపు చూడగా అతడు జరిగిన సంగతి యావత్తూ 
పూసగుచ్చినట్లు చెప్పాడు. రాణే కౌపీనేశ్వరాలయంలో దాసుగణు మహరాజ్‌ వహ 
హాజరు కావడం మొదలు పెట్టి కలకండ మొక్కు తీర్చుకోవడం వరకు విన్సించాడు చోల్కర్‌. 

ఇన్నాళ్ళు వగరుతేనీరు తాగాడు ఈ అమాయకుడు, ఇక ఇతడి టీ ఇబుడిముబ్తుడి తీపి 

చేయాలి అని అనుకున్నాడు బాబా. 

అందుకే బాపూసాహెబ్‌ జోగ్‌తో సాంకేతికంగా ఆమాట చెప్పారు బాబా. “కలడందురు 
దినుటయెడో టు తనను నమ్మి చెయిచాపిన అందరి యెడ ఆయన సాయినాధుడు. 
ఆయన సర్వజ్ఞుడు. ఆయన పరమాత్మ. 


on 


శం xk x x kk x 


“బాబా తాను సర్యాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటి యందు అనగా భూమి, 
గాలి, దేశము, (ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. 
బాబా మూడున్నరమూరల శరీరమని యనుకున్నవారికి పారము చెప్పుటకే వారు ఈ 
రూపముతోనవతార మెత్తిరి. ఎవరైన సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో 
చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్నుకాంతి కలిసి యున్నట్టే అనుభవము పొందెదరు” 
' పుట 165 -శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము. -శ్రీ పత్రి నారాయణరావు, 1991 
ము[ద్రణము. hy 


“దృష్టికి - కన్తించునదంతయు భగవత్‌ స్వరూవమని భావించుటయే 





యధార్హమగు భక్తి యోగమని తెలినుకొనుము” -మెవార్‌బాబా. 


St నా డ్రానా TTT ET రాకా CT 
ఎశ్వబ్రైక స త కక మ BEET నన టన 18 





అహాం వృత్తి 


శ్రీ జిన్దూరు నాన్టు గాదు 


యె 


శరీరం పుట్టినరోజు పుట్టినరోజు కాదు, శరీరం మరణించిన రోజు మరణించిన రోజు 
కాదు. మనందరము ఏమనుకొంటున్నాము అంటే శరీరం పుట్టినపుడు మనం పుట్టాము 
అనుకొంటున్నాము. అది నిజం కాదు అని ఆచార్యులవారు చెపుతున్నారు. దేహం పుట్టటం 
ఒక తలంపు, దెహం మరణించటం ఒక తలంపు. ఇవి కేవలము స్వప్న సమానమే. నిద్రలో 
స్వష్నాలు వస్తూ ఉంటాయి. ఆ స్వప్నం ఎంత అసత్యమో ఈ జీవితం కూడా అంతే 
అసత్యము. అది పొట్టిగా ఉంటుంది, ఒక గంటో రెండు గంటలో ఉంటుంది. జీవితం 60 
సం.లో, 70 సం.లో ఉంబుంది కాని అది ఎంత అసత్యమో ఇది కూడా అంతే అసత్యం. శరీరం 
జన్మించినపుడు న్‌ు జన్మించలేదు అంటున్నారు, మరి ఎప్పుడు జన్మించాము? నీకు 
వ్యక్తిభావన ఎప్పుడైతే కలిగిందో అంటే మిధ్యానేను ఎప్పుడైతే పుట్టిందోఅప్పుడు మనం 
జన్మించాము. శరీరం మరణించినపుడు మనం మరణించము. వ్యక్తిభావన ఎప్పుడైతే 
నశించిందో అప్పుడు మనం మరణిస్తాము. శరీరం పుట్టుక కాదు, శరీరం మరణం మరణం 
కాదు. రెండూ తలంపులే. వ్యక్తిభావన ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నీవు పుట్టావు. వ్యక్తిభావన 
ఎప్పుడైతే నశించిందో అప్పుడు నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. వ్యక్తిభావన నశించాలంటే 
వ్యక్తిభావన విజృంభించకుండా ఉండే పనులు చేయాలి. పూజ, జపం చేసినంత మా;త్రంచేత 
వ్యక్తిభావన నశించదు. పూజ, జపం, ధ్యానం ఇవి అన్నీ మనస్సు అణగటానికి. వ్యక్తిభావన 
పెరిగే మాటలకు, చేతలకు, ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. రూపదృష్టి నామదృష్టి 
లేకుండా పని చేస్తే వ్యక్తిభావన నశిస్తుంది. 


(బఖIయమైన ఆత్మబంధువుల్లారా, 


నీవు ఏ వస్తువును పొందటం కోసం ప్రయత్నం చేస్తున్నావో అది ఎక్కడో దూరాన 
లేదు. నీహృదయంలోనే ఉంది. నీవు సాధన చేసి ఏదో ఒక మార్గములో ప్రయాణించి 
దేహగతమైన నేనును తొలగించుకొంటే ఆవస్తువు నీకు వ్యక్తమవుతుంది. పూర్వజన్మలో నీవు 
ఏమార్గములో ప్రయాణం చేసావో అది ఇప్పుడు నీకు సహజంగాను, తేలికగాను అనిపిస్తుంది. 
అహంకారముతో సహవాసం విడిచిపెట్టమని చెపుతున్నారు. గాఢనిద్రలో మానవుడు 
అహంకారముతో సంబంధం లేకుండా ఉంటాడు. జా(గ్రదావస్టలోనికి వచ్చిన తరువాత వాడి 
అహంకారము గొడవ తప్పించి ఇంకేమీ వాడికి అక్కరలేదు. మనం ఎంతో కష్టపడి కృషి చేస్తే 
భక్తి వస్తుంది. కాని అది అంత తేలికగా వచ్చే సామాగ్రి కాదు. దీనికి గురువు అనుగ్రహం 
అవసరము. వైరాగ్యం లేకపోతే భక్తిరాదు, భక్తి లేకపోతే జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే మోక్షం 


లేదు అని భగవంతుడు చెప్పాడు, 


నేను ఇంతసేపు పూజ చేసాను, అంతసేపు జపం చేసాను, యాత్రలకు తిరిగాను అని 
అనుకొంటున్నావు. ఆపూజ చేసిన నేను ఎవడు? జపం చేసిన నేనుఎవడు? యాత్రలు చేసిన 


ధారని ధ రాలా? 
oF వ వ వ పవ వ న వ న న వ వ వ 





నేను ఎవడు? వాడిని తీసి ఒక (ప్రక్కన పెడితేనేగాని నీకు మోక్షం రాదు అన్నారు 
రమణాచార్యులు. ఎంతసేపు ఈ గొడవలు ఏమిటి? నీవు నిజంగా భక్తుడవు అయితే 
అరగంట పూజ చేసాను, గంట జపం చేసాను, యాత్రలకు వెళ్ళాను ఈ గొడవలు కాదు. 
వీటి అన్నింటిలోనూ నేను ఉన్నాడు. ఆ నేనును తీసివేస్తే గాని నికు మోక్షం కలుగదు. ఆ 
నేనుతో సహవాసం ఉన్నంతకాలము పుడుతూ ఉండాలి, మరణిస్తూ ఉండాలి, మరల తిరిగి 
పుడుతూ ఉండాలి. ఈ జననమరణ (ప్రవాహము నుండి విడుదల అయ్యే అవకాశం లేదు. 
తన హృదయంలో ఉన్న (బ్రహ్మము ఎవడికైతే ప్రత్యక్షంగా అనుభవం లోనికి వచ్చిందో వాడు 
సద్గురువు. ఎవడైతే తన చూపుద్యారా, మాటద్యారా, చేతద్యారా, మౌనం ద్యారా ఇతరులను 
అను[గ్రహిస్తున్నాడో వాడు సద్గురువు. 


మన మనస్సు భగవంతుడు చెప్పిన మాటలు వినదు. విన్నట్టు నటిస్తుంది. అయితే 
మనం ఎవరు చెప్పినట్టు వింటున్నాము అంటే అహంకారము చెప్పిట్టుగా వింటున్నాము. జ్ఞాని 
యొక్క మనస్సు వాడు చెప్పినట్టుగా వింటుంది. వాడు కదలమంటే కదులుతుంది లేనిచో 
స్థిరంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే తాను ఎవడో తనకు తెలియబడింది కాబట్టి 
(బ్రహ్మానుభవం కలిగింది కాబట్టి వాడి మనస్సు వాడు చెప్పినట్టుగా వింటుంది, అంటే 
సేవకుడిలాగ పని చేస్తుంది. ఇప్పుడు మన మనస్సు మన మీద పెత్తనం చేస్తుంది. మన 
మనస్సు మనకు యజమానిగా ఉంది, మనం నౌకర్టుగా ఉన్నాము. జ్ఞానం వచ్చిన తరువాత 
మనస్సు నౌకరుగా మనము యజమానిగా ఉంటాము. ఏ శరీరమును, మనస్సును, బుద్దిని, 
తెలివిని నీవు అనుకొంటున్నావో అవి అన్నీకూడా జడవస్తువులే. నీ లోపల ఉన్న చైతన్యము 
వలన ఇవి అన్నీ సజీవంగా ఉన్నట్టు నీకు అనిపిస్తోంది. వీటిలో నుండి విడివడితే నీవు ఎవరో 
నీకు తెలుస్తుంది. దేవుడు ఉన్నాడా, లేడా అని విచారణ చేసే బదులు నీ అహంవృత్తిని 
తొలగించుకొంటే వెంటనే నీ లోపల ఉన్న సద్వస్తువు నీకు వ్యక్తమవుతుంది. 


నువ్వు మనస్సువు కాదు, నువ్వు అహంకారము కాదు, నువ్వు బుద్దివి కాదు అని 
శాస్త్రము చెపుతోంది, భగవంతుడు చెపుతున్నాడు. పరమేశ్వరుడు చెపుతున్నప్పటికి నీవు 
ఏదైతే కాదో దానిని పట్టుకొని (వ్రేలాడుతున్నావు కాని దానిని విడిచిపెట్టటానికి ప్రయత్నం 
చేయటం లేదు. సాధన చేసే వారు కూడా అహంకారమును విడిచిపెట్టకుండా అహంకారముతో 
భగవంతుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అహంకారం నశిస్తేగాని నీ హృదయంలో 
వున్న భగవంతుడు నీకు వ్యక్తం కాడు. శరీరం మరణించేలోపు నిహృదయరిలో ఉన్న 
సత్యమును అనుభవంలోనికి తెచ్చుకొంటే సత్యమునకు మరణం లేదు కాబట్టి శరీరం 
మరణించేటప్పుడు నేను మం కై. అనే భావన గాని, తలంపుగాని నీకు రాదు. 
గుణబద్దుడు గుణాతీతుడితో సే స్నేహం చేదాం అలా స్నేగాం చేయగా చేయగా వీడు కూడా 
గుణాతీతుడు అవుతాడు. మనలో ఉన్న పునర్ణన్మకు కారణమైన హేతువులు నశించటానికి 
సత్పురుషుల సహవాసం అవసరం. నీఅంతట నీవు సాధన చేసి వో” జగించుకొంటే 
సరే లేకపోతే సజ్జన సాంగత్యం వలన నీలో ఉన్న ఘోగశ్మ శౌతువు+ ఎ నశిస్తాయి. (సశేషం) 























మర నధ బార వళ నార ధు వరు వ క పాది ల కధ నరు బర పధి ధట ద వద డి నట నాళ పడ నని టి పది నాడ మ టమ 
ట్‌ గ్‌. పస సార్లు హస న ల ర్‌ వో అడి po ష్‌ ae, అలి ఇ ప్‌ te 
| wy Fe వ స హాం య? es fatale జే! టో స ETE 20 









3వ తేదీ ఉదయం కగం॥లకు చేద (ప్రవచనము, పూజాకార్యక్రమనములు విశ్వకళ్యాణానికి 
శాంతికి హోమములు ఆభిషేకములు జరిగినవి. రాత్రి? గం॥లకు శ్రీ కంచర్త పాండురంగారావు 
చిన “రామదాసు” (గంధాన్ని విశ్శగురు పీరాధిపతులు శ్రీ విశ్యయోగీ విశ్వంజీ 
“ఆవసురించాగు. శ్రీనాధ పీఠం అధ్యక్షులు డా॥ (ప్రసాదరాయ కులపతి సభకు అధ్యక్షత 
వహించగా, (ప్రముఖ న్యాయవాది. అధ్యక్షులు, హిందూ కళాశాల శ్రీ మాధవ పెర్టి 
రాధాకృష్ణమూర్తి సభను (ప్రారంభించారు. శ్రీయుతులు విద్యాసాగర శర్మ, వంగల 
వంకటాచలపతిరావు, ఏలూరిపాటి అనంతరామయ్య, డా॥ జంధ్యాల జయకృష్ణ బాపుజీ, 
లేబరు కోర్టు న్యాయమూర్తి శ్రీ లంకా అప్పారావు, పి.యస్‌.ఆర్‌. అంజనేయ ప్రసాద్‌ 
తదితరులు మాట్లాడుతూ రామదాసుకు సంబంధించిన అనేక విషయాలను పరిశీలించి, 
పరిశోధించి ఈ (గ్రంధం ద్వారా రచయిత ఆంధ్రులకు అందించారని కొనియాడారు. 


శ్రీశ్రీశ్రీ విశయోగి విశ్వంజీ సందేశమిస్తూ, మహాత్ములకు దివ్యత్వం చూపడంలో 
తారతమ్యాలు ఉండవని అన్నారు. చక్రవర్తి సామ్ముతో ఆలయ నిర్మాణం, ఆభరణాలు 
ఏర్పరచినందుకు శ్రీరాముడు తానీషాకు కనిసించాడు కాని, భక్తుడైన రామదాసుకు 
కనిపించలేదని చెప్పారు. శ్రీరాముడు తానీషాకు దర్శనమిస్తే, రామదాసుకు తన దివ్యమైన 
ఆశీస్సులను ఇచ్చారని అన్నారు. ప్రతి మనిషి మానవత్వాన్ని పునాదిగా చేసుకొని, సనాతన 
ధర్మాన్ని ఆచరిస్తూ సంస్కారవంతులుగా జీవించాలని ఉద్భొడించారు. దేశంలో నేటి 
క్రిష్టపరిస్టితులను సరిదిద్దుటకు అన్ని వర్గాల మేధావులు సమైక్యం కావలసిన అవసరము 
ఎంతైనా వుందని చెప్పారు. మనిషి జీవితంలో కష్టాలను, సుఖాలను సమానంగా ఓర్చుకున్నప్పుడే 
ప్రశాంతత కలుగుతుందని అన్నారు. మనిషి పతనానికి అహంకారము మూల కారణమని, 
దాన్ని విడనాడాలని ఉద్భోదించారు. 


రాత్రి 9 గం॥ ప్రముఖ కధకురాలు శ్రీమతి మామిళ్ళ సరస్వతి ఆలిండియా రేడియో 
ఆర్టిస్ట్‌, తెనాలి వారిచే 'లవకుశి హరి కథాగానం చేసి (శ్రోతల మన్ననలను పొందారు. 


4-3-97 (మంగళవారం) 11 గం॥ సేవాదళ్‌ సభ్యులు, కార్యకర్తల సమ్మేళనం 
జరిగినది. మాన్యశ్రీ జస్టిస్‌ రంగనాథమి(శ్రా, మాజీ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి 
మరియు చైర్మన్‌ జాతీయ మానవ హక్కుల కమీషనర్‌ మఖ్య అతిథిగా విచ్చేసి “విశ్వశాంతి 





ఈ సభలో టెలికాం జనరల్‌ మేనేజరు శ్రీ యం రామచంద్రన్‌, లేబరుకోర్టు జడ్జి శ్రీ 
కం జు 


~ ఇల్ల ప క్‌ క ౮ చస iO 
దత్నాతేయులు, మాజీ శాసన సభ్యులు శ్రీ లింగంశెట్టి ఈశ్వరరావు, డా॥ దత్తాత్రేయ శా 
డా॥ మీరాబాయి, అప్పారావు, రామమోహనరావు, కె.వి. శెషగిరిరావు, శ్రీమతి కోటేశ్యరమ్మ 


9 


యె 


ప్రభుతులు ప్రసంగించారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి డా! దిట్టకవి శ్యామలాదేవి, పొత్తూరి 
సుబ్బారావు, న్యాయవాది శ్రీ జి.వియల్‌.యన్‌. మూర్తి తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భముగా జస్టిస్‌ శ్రీ రంగనాధమి(శ్రా మాట్టాడుతూ విద్య అనేది పరిపూర్ణ 
జీవితానుభవం అని అన్నారు. దానికి కుల, మత, వర్గ బేధాలు లేవని అన్నారు. విద్యార్ది 
దశనుండే జీవనపువిలువలను అలవరచుకోవాలని పిల్లలకు ఉద్భోధించారు. (ప్రతి మనిషికి 
సేవచేయటం సమాజాభివృద్ధికి పునాది లని లన్నారు. సేవఅంటే మనం భూమిపైచేయు 


భగవంతుని పని అని అన్నారు. 


మానవ సేవకు ఆత్మార్బణబుద్ది, నిస్వార్థమైన త్యాగనిరతి అత్యంత ఆవష్యకములసి 
చెప్పారు. చిన్నవయస్సునుండే దైవం, గురువు, సృష్టి యెడల భక్తిశ్రద్దలు, క్రమశిక్షణ, 
ప్రేమతత్వం విద్యార్థులు అలవరచుకొని, ఉత్తమ పౌరులుగా, మేధావులుగా తయారు అయి 
సమాజానికి సేవలు అందించాలని ఉద్బోధించారు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీవివేకానంద 
స్వామివారి బోధనలు ఉదహరిస్తూ సేవచేయడం, మనుష్యలకే పరిమితం కాకుండా ప్రకృతిలోగల 
ప్రతిదానికి అనగా చెట్టు, నదులు, కొండలకు కూడా సేవలు అందించాలని కోరారు. 


గురువు యెడల సంపూర్ణమైన విశ్వాసం కల్గి ఉండాలని మహాభారతంలో కథను 
వివరించారు. ఏకలవ్యుడుకు [ద్రోణచార్యులు విలువిద్యను నేర్పకపోయినా గురువు యందు 
విశ్వాసము, భక్తి నిలిపి ద్రోణాచార్యులవారి విగ్రహంముందు విలువిద్యను అభ్యసించి 
(ద్రోణాచార్వులవారి (ప్రశంసలను పొందెనని చెప్పారు. (క్రమశిక్షణ విద్యార్దులకు ఎంతైనా 
అవసరమని ఉద్దాటిస్తూ, 'ఫణి' అను పిద్యార్థి గురువు ఆజ్ఞను శిరసావహించి పంటచేనుకు 
గండిపడి నీరు పోకుండా అడ్డుపడుకొని పంటను కాపాడాడని చెప్పారు. మరుసటిరోజున 
గురువు విద్యార్భులందరిని సమావేశపరచి, ఆ విద్యార్థి, విద్యను అభ్యసించడం పూర్తిచేసాడని 
కొనియాడారు. 


శ్రీశ్రీశ్రీ విశ్వ్శయోగి విశ్వంజీ సందేశమిస్తూ, ప్రతి మనిషి ఎవరో వచ్చిసహాయం 
అందిస్తారని ఎదురుచూడకుండా ఎవరికాళ్ళమీద వాళ్ళునిలబడాలని చెప్పారు. సేవాదళ్‌ 





సభ్యులు (ప్రజల్లో అవసరాలను గుర్తించి, బీదలకు, సమాజంలో అట్టడుగువారిని గుర్తించి 
నిజంగా సహాయం అవసరమైనవారిని తెలుసుకొని వారికి సేవలను నిస్వార్థంగా అందించాలని 
కోరారు. సభ్యులు (క్రమశిక్షణ, అంకితభావం, (ప్రేమతో మెలగాలని ఉద్భోదించారు. వారు 
మాట్లాడుతూ “Self see 19 the best service” - అని చెప్పారు. “Serie All - Love 
All” అనేది వారి ధ్యేయమని చెప్పారు. విశ్వశాంతి సేవాదళ్‌ లో చేరిన సభ్యులకు వారి 
దివ్యమైన ఆశీస్సులను అందజేశారు. 


రాత్రి 7గం॥కు డా॥ ప్రసాదరాయ కులపతి గారి ఆధ్వర్యంలో “విశ్వనాథ విజయం' 
* (విశ్వనాధ ఊహాసభ) సాహితీరూపకం అత్యంత మైభవముగా నిర్వహించారు. ఇందులో 
(ప్రముఖ కవులు, కవయిత్రిలు, సాహితీవేత్తలు, మన (ప్రాచీన కవుల పాత్రలను పోషించి వారి 
కవితా విశిష్టత ద్వారా శ్రీ విశ్యయోగి విశ్వంజీ ఆశయాలను, విశ్శృసమైక్యతను చాటించారు. 
తొలుత ప్రముఖ పాత్రికేయులు శ్రీ, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు సభను (ప్రారంభించి 
ప్రసంగించారు. రాత్రి 9గం॥కు ప్రముఖ భాగవతార్‌ శ్రీ తుర్లపాటి శరభయ్యాచార్య 
“భక్తమార్కండేయ” హరికథాగానం చేసి శ్రోతలను భక్తిపరవశులుగా ఛేశారు. 


5-3-97 (బుధవారం) ఉదయం 4గం॥కు భక్తులు నగర సంకీర్తనం జరిపారు. 
ఉదయం 7గం॥కు వేదపండితులు హోమము నిర్వహించారు. ఉదయం 11గం॥కు శ్రీశ్రీశ్రీ 
విశ్యయోగి విశ్వంజీ జన్మదిన సందర్భంగా డా॥ ప్రసాదరాయ కులపతి గారి అధ్యక్షతన 
“సమైక్యతా సదస్సు” జరిగినది. హైకోర్టు న్యాయమూర్తి శ్రీ మోతీలాల్‌ బి. నాయక్‌ గారు 
ముఖ్య అతిధిగా ప్రసంగించారు. వారు మాట్లాడుతూ సమాజంలో తోటి మనిషిని మనిషిగా 
గుర్తించడమే భగవంతునికి సేవ చేసినట్టు అవుతుందని అన్నారు. (ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని 
బాధ్యతాయుతంగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. ధర్మాన్ని 
ఆచరిస్తూ, హృదయంలో మానవత్వాన్ని నిలుపుకొని, మంచితనాన్ని పెంచుతూ జీవనయానం 
సాగించిననాడు (ప్రజల్లో సమైక్యత అదేవస్తుందని చెప్పారు. నేటిసమాజంలో పెరిగి పోతున్న 
కుళ్ళు, అరాచకాలను రూపుమాపటానికి శ్రీ విశ్యయోగి విశ్వంజీ లాంటి యోగులు, 
మహాత్ములు కారణజన్ములుగా ఉద్భవించారని అన్నారు. ఆ (పేమ తత్వాన్ని ప్రతి ఒక్కరు 
అలవరచుకొని మీరు చేపట్టిన మహోన్నతమైన ఉద్యమంలో అందరు భాగస్వాములు 
కావలని పిలుపు ఇచ్చారు. 


అధ్యక్షులు, సర్వార్ధ సంక్షేమసమితి, హైదరాబాదు శ్రీ పి.వి. మనోహరరావుగారు 
మాట్లాడుతూ సమైక్యతానినాదం (క్రొత్తదికాదని, మన భారతీయసనాతనధర్శ్మంలో అది, 
ఆదికాలంనుండి ఉన్నదని చెప్పారు. ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరు చిత్తశుద్దితో ఆచరించిన 
(ప్రజల్లో మనస్సులు ఏకమై, విశ్య్వభావన కల్లి శ్రీ విశ్యయోగి విశ్వంజీ ఆశించిన విశ్య సమైక్యత 
దానంతట అదే వస్తుందని అన్నారు. 


సభలో జస్టిస్‌ రంగనాధమి(శ్రా, మాజీ డి.జి.పి శ్రీ టి. యస్‌. రావు, ఆదాయపన్ను 


న న 2 3 వ rs tere కం 
ర్నిటెర్లు ఛీప్‌కమీషనర్‌ శ్రీ పి.ఆర్‌.రావు, సాహితీ వేత్తలు శ్రి అక్కిరాజు రమాపడరావు, డా॥ 
దిట్టకవి శ్యామలాదేవి, శ్రీ కనుమలూరి వెంకట శివయ్య, తిరుమల రామచంద్ర, 
బ్రిజ్‌గోపాల్‌రుమాని, శ్రీ లింగంశెట్టి ఈశ్వరరావు, దాసరిశేషగిరిరావు, జి.పున్నారావు, 
వ్యాపారవేత్త ప్రసాద్‌, శ్రీ విద్యాసాగరశర్మ ప్రసంగించారు. 


ఈ సందర్భంగా శ్రీ, సి. ఆర్‌. రావు రచించిన “విశ్వ(ప్రేమైక మూర్తి” (గ్రంథాన్ని 
శ్రీ టియస్‌. రావు, శ్రీమతి పి. యశోధర రచించిన “డివైన్‌ స్లెండర్‌' (గ్రంధాన్ని జస్టిస్‌ శ్రీ 
రంగనాధ మి(శ్రా, శ్రీ పి.వి. నరసింహారావు రచించిన “డివైన్‌ గప్‌” (గ్రంధాన్ని న్యాయమూర్తి 
శ్రీమోతిలాల్‌ బి. నాయక్‌ శ్రీ బి. లక్ష్మీ నరసింహారావు రచించిన “విశ్య్వకరుణ” (గ్రంధాన్ని 
శ్రీ లింగంతశెట్టి ఈశ్వరరావు, శ్రీ శ్రీనివాసరావు రచించిన “విశ్వదత్తవ్రతకల్పం” (గ్రంధాన్ని, 
శ్రీ (బిజ్‌ గోపాల్‌రుమాని ఆవిష్కరించారు. శ్రీయుతులు పి.వి. నరసింహారావు, పి.ఆర్‌. రావు 
దంపతులను శ్రీ, ఆకులకోటేశ్వరరావు, సతీమణి కామేశ్యరిని పూలమాలతో, నూతన 
వ(స్త్రములతో ఘనంగా సత్కరించారు. 


శ్రీశ్రీశ్రీ విశ్యయోగి విశ్యంజీ మహరాజ్‌ వారు దివ్య సందేశమిస్తూ! ఉన్న దివ్యమైన 
శక్తికి చావు అనేది లేదని అన్నారు. ఉన్నది దైవం ఒక్కడేనని, అది సర్వత్రా వ్యాపించియున్న 
అనంతమైన శక్తి అని చెప్పారు. (ప్రతివ్యక్తి గూడా దైవస్వరూపులేనని అన్నారు. దేశం 
(ప్రశాంతంగా, నీతినిజాయితీలతో ధర్మబద్ధంగా ఉండటానికి ప్రభుత్వశాఖల్గో పరిపాలన, 
న్యాయ, పోలీసు, రివెన్యూ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కార్మికుల కృషి ఎంతైనా అవసరము 
ఉన్నదని అన్నారు. మనిషి శాస్త్రపరంగా, సాంకేతికంగా ఎంతగానో ఎదిగినా ఈ భూమి మీద 
(ప్రశాంతంగా ఎందుకు జీవించలేక పోవటాన్ని ఆయన (ప్రశ్నిచారు. మనిషి తన నిజజీవితంలో 
నటిస్తూ జీవిస్తూన్నాడేగాని, నిజంగా జీవించడం లేదని చెప్పారు. ప్రతి మనిషి తన విద్యుక్త 
ధర్మాన్ని నిర్వహిస్తూ, ప్రేమతో, ఆత్మీయతతో జీవనం గడుపుతూ, తనగృహాన్ని, సమాజాన్ని 
(ప్రశాంతంగా ఉంచుకోవటానికి పాటుపడాలని హితవు పలికినారు. ఈ మనిషికి కృతజ్ఞత 
చాలా ముఖ్యమని, ఈరోజుల్లో సహాయం పొందిన వ్యక్తి సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞత 
చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఈ మహత్తరమైన విశ్ళసమైక్యతా ఉద్యమంలో అన్ని వర్గాల మేధావులు భాగస్వాములు 
కావాలని, వారి మేధాసంపత్తిని విశ్వశ్రేయస్సుకు ఉపయోగించడమే ఈ ఉద్యమ ముఖ్య 
ఉద్దేశమని అన్నారు. దీనిలో భాగంగానే , వారి ఆశీస్సులతో ఆమెరికాలో న్యూ జెర్సి - 
ఆధ్రేలియా లాంటి ఇతర దేశాల్లో “విశ్యయోగి విశ్శంజీ పౌండేషన్‌ ఫర్‌ యూనివర్సల్‌ 
ఇంటిగ్రేషన్‌ అండ్‌ పీస్‌” అనే సంస్థను డా॥ హనుమంతరావు, అండవోలు అధ్యక్షతన స్థాపించి 
పనిచేస్తున్నాయని చెప్పారు. 


వారు “యూనివర్సల్‌ ఇంటిగ్రేషన్‌ ట్రస్టు” శాశ్వత అధ్యక్షులుగా శ్రీ జస్టిస్‌ రంగనాధమి (శ్రా, 
చైర్మెన్‌ మరియు కన్వీనర్‌గా నియమించినట్టు సభికుల హర్షద్వానాల మధ్య (ప్రకటించారు. 





నా 
మధ్యాహ్నం 2గం॥లకు మన భారతదేశ సంస్కృతిని, పురాణ గాధలను ఇతరదేశాల్లో 
వ్యాపింపజేసిన ప్రముఖ హరికధా భాగవతార్‌ శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు 'గజేంద్రమోన్షం' 
' హరికధాగానం వారిడైన శైలిలో ఎంతో (శ్రావ్యంగా పాడిశ్రోతల ప్రశంసలను పొందారు. 


రాత్రి 7గం॥లకు శ్రీశ్రీశ్రీ విశ్వ్శయోగి విశ్వంజీ మహారాజ్‌ వారి జన్మదినోత్సవ సభ 
న్యశ్రీ జస్టీస్‌ రంగనాధమి(శ్రా అధ్యక్షతన జరిగినది. డా॥ ప్రసాదదాయ కులపతిగారు 
సభను (ప్రారంభించినారు. ఈ సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన డి.ఇ.జి.ఆప్‌ పోలీస్‌ 
హైదరాబాద్‌ శ్రీ యస్‌.కె. జయచంద్ర మాట్లాడుతూ సృష్టిలో వ్యాపింపచేసే లక్షణాలు, 
స్వరూపం గలవాడు విశ్వరూపుడని అన్నారు. నేటి సమాజంలో ఆనైక్యత కొనసాగుతోందని, 
సమాజాభవృద్ధికి అందరు కలిసి కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉ్నొదని చెప్పారు. 
(ప్రేమ తత్వానికి ప్రతిరూపంగా నిలచిన శ్రీ, విశ్చయోగి విశ్వంజీ (పేనుతత్యం _ ప్రవ్యాప్తం 
కాబోతోందని అన్నారు. మాజీ గుంటూరు జిల్లాపరిషత్‌ చైర్మెన్‌ శ్రీ రాయపాటి శ్రీనివాస్‌, 
యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీయల్‌. అప్పిరెడ్డి స్వామీజీకి 53 కె.జి.ల బరువు గల కేకును 
అందచేశారు. జస్టిస్‌ రంగనాధమి(శ్రా, జస్టిస్‌ మోతిలాల్‌ నాయక్‌, శ్రీ పి.వి. మనోహరరావు, శ్రీ 
ఆకుల కోటేశ్వరరావు, సతీమణి కామేశ్వరీ కేకును కట్‌ చేసి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. 
తొలుత శ్రీ మాధవపెద్ది రాధాకృష్ణమూర్తిగారు స్వాగతం పలికినారు. మార్చింగ్‌ స్టార్‌ పబ్లిక్‌ 
స్కూల్‌ విద్యార్దినులు సమర్పించిన సంగీత, నృత్య ప్రదర్శనలు ఆహుతులకు మనోఆపహ్లోదాన్ని 
కలిగించినాయి. 


గ్గ 


ఈ సందర్భంగా మాన్యశ్రీ, జస్టిస్‌ రంగనాధ మి(శ్రా మాట్లాడుతూ గుంటూరు 
పట్టణం ఆధ్యాత్మికంగా, సాహిత్యానికి, కళలకు, సంస్కృతికి పేరు ప్రఖ్యాతులు గల 
కేంద్రమని అన్నారు. అట్టిచోట శక్తి సంపన్నులైన శ్రీవిశ్చయోగి విశ్వంజీ మహారాజ్‌ మనలో 
ఒకరిగా ఉంటూ సమాజ ఉద్దరణకు చేస్తున్న అచంచలమైన కృషిని అభినందిస్తూ అది మన 
అందరి అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వారి 53వ జన్మదినోత్సవ వేడుకను 
కనులపండుగగా చేసుకుంటూ, ఈరోజు విశ్యసమైక్యతా దినంగా పాటించి మన అందరము 
సంతోషాన్ని పంచుకుంటున్నామని చెప్పారు. అన్ని మతాలు బోధనలు, సారాంశం ఒక్కటేనని, 
ఆదివ్యత్య్వాన్ని, ప్రేమతత్వాన్ని మనలో పెంచుకొని, పంచుకొని, పమైక్యంగా, మతసామరస్యంతో 
సహా జీవనం గడపాలని కోరారు. శ్రీ విశ్వంజీ ఆశయాలను మన అందరం ఆచరిస్తూ, వారు 
చేపట్టి చేస్తున్న మహోద్యమంలో అందరు భాగస్వాములై, ఈ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంచేయడానికి 
సన్నద్దులు కావాలని కోరారు. [ప్రతివ్మకి అకుంరిత దీక్షతో, నమ్మకంతో పనులు చేస్తే 
విజయం తప్పక సిద్దిస్తుందని చెపుతూ (ప్రహ్హాష 5 =” .ఆడర్భంగా తీసుకోవాలని కోరారు. 
మన భారతావనిలో ఎందరో మహనీయులు, యోగ. ౨, మహర్షులు జన్మించారని వారి 
అందరి ఆశయం విశ్య్ళ!శేయస్సేనని చెప్పారు. అనేక దేశాల్లో గూడా శ్రీ విశ్వంజీ 53 వ 


ర వాద వాది మరి ది వద కార అడ వద్ద ద వాడ డడ నార దార నాద వర దావా వామ నడక వార వర అర ద ర న్‌ వధ జ న 
లే న న న టం న న న న న జూన్‌ '97 |} 


ర mh ర le ర 


జన్మదినోత్సవవేడుకలు విశ్వకుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారని తెలిపారు. శ్రీ, విశ్వంజీ 
పిలుపునస్తే తాను ఎంతదూరంలో ఉన్న ఉద్యమంలో పాలుపంచుకోవడానికి వెంటనే 
వస్తానని చెప్పారు. 


శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్‌ వారి దివ్యమైన జన్మదిన సందేశమిస్తూ వ్యక్తి 
అంటే శరీరము కాదని, ఆశరీరంలో దాగిఉన్న 'శక్తే' వ్యక్తి అని చెప్పారు. ప్రజల్లో సమైక్యత 
రావాలంటే అందరి భావాలు, మనస్సులు ఒక్కటిగా చేసుకొని మానవత్వాన్ని పెంచుకొని, 
హృదయం నిండా (పేమ కల్లి ఉండాలని ఉద్పోదించారు. ప్రజల్లో సంస్కరణ తీసుకువస్తే 
సమైక్యత వస్తుందిగాని, సమానత్వం రాదని చెప్పారు. ఎందుకంటే ఈ సృష్టిలోనే అనేక 
అంశాలలో సమానత్వంలేదని చెప్పారు. నేడు వాతావరణం కాలుష్య ప్రభావంవల్ల మంచి 
మనుష్యులయొక్క మనస్సులు గూడా కలుషితమై, చెడుగా మారిపోయి అశాంతికి, 
హింసామార్గానికి దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి(క్రమళిక్షణ, వాతావరణం 
గల కుటుంబ వ్యవస్థను స్టాపించుకొని ప్రశాంతజీవన యానం గడపాలని హితవు పలికారు. 
గురువు తమ ఆశీస్సులతో, శిష్యులను పరిపూర్ణ మానవులుగా తీర్చి దిద్ది సమాజ (శ్రేయస్సుకు 
ఉపయోగపడే శక్తిమంతులైన వ్యక్తులుగా తయారు చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికి 
వారిదివ్యమైన ఆశీస్సులను ఆందజేశారు. 


మూడు రోజులపాటు జరిగిన ఈ జన్మదినోత్సవ వేడుకలు కనులపండువుగా 
ముగిసినాయి. 


With Best Compliments from 


M/s. SPECTRA MOTORS LTD. 


PLOT No. 8, Begumpet Road, (Opp. LB.?. Petrol Pumps) 
Hyderabad - 500 016. (A.P.) 


Distributors for A.P. 
PREMIER AUTOMOBILES LTD. 
BOMBAY 
Tel. No. : 844034/ 815017 



















న నం = ్టై నం ర న 
ఆ ద శ ల త పన న న 


టాటా డా! 
టా లాడ! annum CATE 
మక ఇన 5 ఇ బక జన న అతజ జక న ౫న ఇ నా 


Cert టా! 
సవపవవ ణవమలి జన 12 ఇ ౫ 
కకక వనక వవ వనన ననన నవనవ వవ వనన 
టల! టా 

టా కవ కక కనక ననన కక 





- “కళాతపస్వి” కొణేకి నత్వనారాయణరావు 


ఈ ప్రపంచమందు జన్మంచిన ప్రతిమానవుడు, సుఖవంతమైన, ఆనందమయమైన 
జీవితం గడపాలనికోరుతాడు. సుఖజివనం గడపడానికి మానవులము ఎన్నోపాట్టు పడతాము. 
ధనకనక వస్తువాహనాలను, ఎంతో,శమకోర్శి, సంపాదించుకొంటాము. వాటి ద్వారా సుఖాన్ని 
పొందాలని కృషిసాగిస్తాం. దారాపుత్రాదుల వల్ల గూడా ఆనందాన్ని పొందుబకు ప్రయతం 
చేస్తాం. కాని అనుభవం మడ తెలుసుకొనే దేమిటంటే, వీటివలన, లభించు ఆనందము 
తాత్కాలికమే. శాశ్యతానందమెన్నటికీ కాజాలదు. ఇంద్రియములచే అనుభవించు ఆనందము, 
అనుభవించుకొలడీ, కోర్కెలు వృద్దియై చివరకు దుఃఖమయమగునని, (ప్రతివాడున్ఫూ 
జీవితానుభవమువల్ల తెలిసికొను చున్నాడు. ఇది నిర్వివాదాంశము. కాబట్టి శాశ్యతానందము 
పొందుటెట్టు యను(ప్రశ్న ఉదయించుచున్నది. అట్టి శాశ్యతానందము పొందుమార్గము, 
దైవారాధనయే. 


ర్వ, 
ర 
అ వల్ల 


సమస్తజీవరాసులలో ఉత్తమజన్మమానవజన్మ. అట్టి మానవజన్మలభించిన తర్వాత 
గూడా, యితర జీవరాసులైన పశు పక్ష్యాదులవలె, కాలమునంతయు, ఆహార, నిద్ర భయ, 
మైధునాదులతో వృధాజేసినచో, మానవజన్మకు సార్దకత ఎట్లగును? పశు పక్ష్యాదులకు లేని 
బుద్ది, మనస్సు, జ్ఞానము ఉన్న మానవుడు, ఏటిని ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు, వాడుకొనక, 
పోయినచో, అతడు రెండుకాళ్లు గల పశువుతో సమానమగుచున్నాడు. బుద్బుదప్రాయమగు 
మానవజన్మ ఎత్తినందుకు కాలము ప్రాపంచిక విషయములలో వృథాపుచ్చక, జన్మను 
సార్హకము చేసికొని, శాశ్యతానందము పొందప్రయత్నము జేయవలయును,. అట్టి శాశ్వతా 
నందము పొందవలెనన్న దైవారాధనయే ఏకైకసాధనము. పరమేశ్వరుని కృపకు పాత్రులమగుటకు 
ఆయన్ని చిత్త ఏకాగ్రతతో భజించాలి, సేవించాలి. దీనికనేక మార్గాలు సూచించారు 
మనమహర్చ్షులు. కొందరు నిష్కామకర్మద్వారా, భగవదను[గ్రహము పొందవచ్చని, కొందరు 
జ్ఞానమార్గముద్వార, భగవత్కృపకు పాత్రులగుదురని, కొందరు భక్తి ప్రపత్తులతో ఆయన్ని 
ఆ(శయించి, ఆరాధించమని, అనేకవిధాలుగా సూచించిరి. కృతయుగమానవులు, 
నిరాహారదీక్షతో వందలాది సంవత్సరములు కరోరనియమములతో తపస్సుజేసి 
దైవసాక్షాత్కారాన్ని పొందారు. త్రేతాయుగ, ద్యాపరయుగ వాసులు, యజ్ఞయాగాది 
(కతువులతోను, సదాచార సంపత్తితో, నోములు, (వ్రతములు, మానసిక దైవచింతనతోను, 
ఈశ్యరాను(గ్రహంపాంది తరించారు. అయితే కలియుగ మానవులకు తరణోపాయమేది? 


లలల దవయ న వనక న డట డవ 


27 ల ర వం RT TT న మయం 





శ్రీమగ్భాగవతంలో పోతనామాత్యుడునుడివినట్టు, కలియుగమానవులు సోమరులు, 
బలా లు, అల్రాయుష్కులు, మందబుద్దులు. నిరంతరం గృహచ్చి(ద్రములలో తగుల వ 
వాప్రలఎక వషయములతో సతమతమగుచు, మనశ్శాంతి లేక, రక్తపుపోటు, మధుమేహము 
బిన్నగు వ్యాధులతో సమాజములోని జనాభాలో, హెచ్చు మంది బాధపడుచుండుట, 
చు చుచునేయున్నాము. వరికి, యజ్ఞయాగాదులు, జపతపములు, చేయుటకు శక్తి, బలము, 
సమయము ఏవి? సంధ్యావందనాది నిత్య కర్మలు చేయుటకే తీరుబడిలేదు. గాన 
కలియుగమానవులు తరించుటకు భక్తి మార్గమొక్కటే సుకరము, నిరపాయము, క్షేమకరము. 
ఆదిశంకరుల నుండ, నేటి అవతార పురుషులైన శ్రి శ్రివిశ్యయోగి విశ్వంజీ మహారాజువరకు, 


కలియుగమానవులకు తరుణోపాయమని, భక్తిమార్గమే శ్రేయస్కరమనీ నొక్కి వక్కాణించి 


ఇది యన్వ్చివిధములు? మనముదారాపుత్రాదులమా, వస్తు 


ఆ? 


వాహనములమా (ప్రనించురితిగా భగవంతు డైమించుబ భక్తియనబడును. బక్తి నవ 
విధములని శ్రీమద్భాగవఆములో ఈ (క్రింది శ్లోకముద్వారా తెలియుచున్నది. 

శ్లో శ్రవణం కీర్తనం ఏష్టోస్మరణం పాదసేవనమ్‌ 

లు 


అర్భనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌ 


(శ్రవణం: (శ్రవణమనగా వినుట. భగవంతుడు మనకు చెవులు రెండు సెట్టి. వాటిని 
మూయుటకు వీలులేని రీతిలో నిర్మాణముగావించి, భగవత్కథలు బాగుగా వినమని 
(ప్రబోధిస్తున్నాడు. మహాత్ముల సందేశములు విని తమజీవితములను సార్టకము చేసికొన్న 
వారెందరోగలరు. పరీక్షన్మహారాజు శుకమహర్షుల వద్ద శ్రీమద్భాగవతము, సప్తాహదీక్షతో, 
(7రోజులలో) (శ్రవణము గావించి, కైవల్య(ప్రాప్తిపాందినాడు. (శ్రవణభక్తికి యిది చక్కని 
యుదాహరణము. 


కీర్తనం: భక్తిమార్గములలో రెండవది కీర్తనభక్తి. కీర్తన యనగా కీర్తించుట, సోత్రము 
మ. శ్రీహరిగుణగణములను భగన్నామములను గానముచేయుట. భగన్నామ సంకీర్తనచే 
ఎకా(గత శీఘ్రముగా కలుగును. పురాణకాలమందు తుంబురనారదాదులు, కలియుగమందు, 
అన్నమాచార్యులు, నారాయణ తీర్థయతీం(ద్రులు, పురందరదాసు, భద్రాచల రామదాసు 
త్యాగరాజు. మీరాబాయి, తులసీదాస్‌, నామదేవ్‌, చైతన్యమహాప్రభువుమున్నగు వారెందరో, 
మసంకీర్తనచే భగవద్దుణానుభవము చేసి, నాదోపాసనద్యారా, తరించుట యేగాక వారి 
అమూల్య సంగీత రచనల ద్వారా, ఆధ్యాత్మిక భిక్షప్రసాదించి, ఎందరి కోమార్గదర్భ్శకులైరి. 


రః స్మర భక్తిః స్మరణమనగా, మనయిష్టదైవమును, ఆయననామాన్ని (రామ, కృష్ణ శివ, 


విశ్వప్రకాశం | 





అంబ మున్నగు దేవతామూర్తులను) మనస్సులో జపించుట. ప్రహ్లాదుడు, భీష్ముడు మున్నగు 
భాగవతాగ్రేసరులెందరో, నిరంతరం భగవన్నామస్మరణ చేసి సిద్దిపాందిరి. 


4 పాదసవనము : నాల్లవభక్తిపాదసేవనము. భగవంతుని పాదములనాశ్రయించుట అన్నమయ్య 
“బహ్మకడిగినపాదము” అనుపాటలో, త్యాగరాజు “శ్రీరామపాదమా నీకృపజాలునే 
యనుకృతిలోను” పాదసేవన భక్తి ప్రాశస్త్యాన్ని వివరించారు. లక్ష్మణ, భరతాదులు, 
లక్ష్మీదేవిమున్నగువారు మహావిష్ణువు పాదసేవచేసిరి. 


5. అర్చనం : స్వామియొక్క దివ్యమంగళవిగ్రహములను, దేవాలయమందుగాని, 
మనయింటిలోని పూజాగృహములందుగాని ప్రతిష్టాపన చేసికొని షోడశోపచారములతో 
నిత్యపూజలు చేసికొనుటయే అర్చన భక్తికి యుదాహరణము. పురాణయుగంలో (ధ్రువుడు, 
అంబరీషుడు, మార్కండేయుడ్ను మున్నగువారు, కలియుగంలో ఎందరెందరో స్వామిని 
నిరంతరం అర్చించి, దైవానుభూతిపొందుచున్నారు. 


6. వందన భక్తి : వందనమనగా నమస్కరించుట. అత్యంతభక్తి విన్నముడై, స్వామికి 
సాష్ట్రాంగనమస్కారము చేయుట వందనభక్తి. త్యాగరాజస్వామివారు శహనరాగంలో 
“వందనమోరఘునందనా”యని రచించిన కీర్తన వందనభక్తి ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. 
తీరికలేకుండా నిరంతరం పనులలో నిమగ్నులై, ఉండువారు, దేవాలయమో, దేవుని 
వి[గ్రహమోకన్పించిన, అచట కొన్ని క్షణములు ఆగి, హృదయపూర్వకంగా, నమస్కరించిపోవుట, 
అచటచట చూచుచుందుము. 


7. దాస్యమ్‌ : దాస్యమనగాసేవ. అహంకారాది దుర్గుణములను త్యజించి, సేవకుడను నేను 
అనుభావంతో దైవారాధన చేయుటయే దాస్యభక్తి ఆలయములు, మరములు, దైవకార్యములు 
జరుగు ప్రదేశముల యందు ఫలాపేక్షరహితముగా, (ప్రదేశము ఊడ్భ్చిశు[భ్రము చేయుట, 
భక్తులకు ఉచిత అన్నపానాదులు, ఉచిత వసతి కల్పించుట మున్నగునవి దాస్యభక్తి 
కుదాహరణములు. రామాయణకాలమునందు ఆంజనేయస్వామి సీతారాములకు దాస్యము 
జేసి “దాసాంజనేయ” నామముతో ఖ్యాతిగాంచెను. 


8. సఖ్యమ్‌ : “అద్వేష్టాసర్వభూతానాం మై(త్రః కరుణ యేవచ” అని గీతావాక్యము. పిపీలికాది 
(బ్రహ్మపర్యంతం సమస్తజీవుల యెడస్నేహభావంతో యుంటూ, దేవుని పట్టగూడా అట్టిచనువుతో 
నుండుట సఖ్యభక్తి. త్యాగరాజు ఎంతో స్నేహభావంతో రామచం[ద్రమూర్తిని “రారామాయింటి 
దాక” (అసావేరిరాగం) యనియు, భద్రాచలరామదాసు శ్రీరాముడిని ఏమిరారామా, 
నావల్లనేరమేమిరా'యని సంబోధించుట పరమాత్మతో ఈ భక్తగాయకులకు గలచనువు, 
సాన్నిహిత్యాన్ని తెలుపుతున్నవి. అర్జునుడు, కృష్ణుడినిబావా'యని సంబోధించుట సఖ్యభక్తికి 
యుదాహరణము. (సశేషం) 


లి ఆకా జ వి ng 
RF ee pt EE Lf ne my = a et బా వాటి హని 
క్‌ షా భా 





దాతా? కా 
అధ ద ర మ కణ 
అడ క - Pg pt ha లో Er 
TT ల Te నక న ని వన ష్‌ 
WE వి నం వి ననిన వని సాన అననని కిన వనన ని 


అనుభవతరంగిణి ! 


వి న జ న న వాణి ని స? పి న సనన 
- శ్రీ జివియలొయన్‌ విద్వాసాగరళర్న 
(గతనంబిక తరువాయి 

గుంటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ శాఖలో లెక్చరర్‌గా 
పనిచేస్తున్న శ్రీచుంబల్కర్‌ నాగరాజుకు మాస్టరు గారు రైలుపేటలో గది అద్దెకుతీసుకొని 
ఉంటున్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆయన నివాసం ఉంటున్నది కూడా ఆనందతీర్థ 
అ(గ్రహారంలోనే కావటంచేత మాస్టరు గారి కుటుంబానికి కూడా ఆయన సుపరిచితుడు 
ఆయన మాస్టరుగారి దగ్గరకు తరచుగా పోయివస్తూండేవాడు. ఆయన మాస్టరుగారిచ్చే 
హారతులు చూచి ఒకరోజు “ముద్దలు ముద్దలు ఇంత కర్ఫూరం రోజూ మాస్టరుగారు 
హారతిస్తున్నారే! ఇంత ఖర్చు చెయ్య న్‌ ఎందుకు? కర్ఫూరం కాస్తవేసి హారతిస్తే సరిపోదా?” 
అని మనస్సులో అనుకొన్నాడు. క. దుబారా ఖర్చుచేస్తున్నారేమిటి? వ మాస్టరుగారు ఈ అనుకొంటూ. 


హారతివ్వటం అయిపోయింతరువాత మాస్టరుగారు ఆయన్ను చూచి “నాగరాజూ! 
ఇంతమంది ఖర్మలు తొలగాలంటే ఇంతకర్పూరం చేసి హారతివ్వాలి - లేకపోతే అవిపోవు” 
అన్నారు. గంభీరంగా నాగరాజుకు ఆమాట వినంగానే ఆశ్చర్యం కలిగి, స్తబ్బుడయ్యాడు. 
తాను మనస్సులో అనుకొన్నమాట మాస్టరుగారికి ఇట్టే తెలిసిపోయింది. ఆయన సర్వజ్ఞులు 
అనే భావం రేకెత్తింది. నాగపూ క్‌ కోటీశ్వరుడైన బూటీగారి అల్లుడు నార్కే” మొట్టమొదటిసారిగా 
షిర్డీ వెళ్ళినప్పుడు, హారతిసమయం మిగులకోపోద్దీపితుడై 6 అరుస్తూ, చిందులుతొక్కుతున్న 
బాబాగారిని చూచి” ఈయనవట్టి పిచ్చివాడిలాగా ఉన్నాడే!” అనుకొన్నాడు. ఆతర్వాత తన 
బసకు తిరిగిపోయి, సాయం('త్రం మల్ళీ బాబాగారిదగ్గరికి వెళ్ళాడు. బాబా ఆయన్నుచూచి 
“నెను పిచ్చివాణ్డి కాదు” అని ఆయన్ను ఆశ్చర్యపరచిన విషయం అప్పుడు నాగరాజుకు 
జ్ఞాపకం వచ్చింది. “మాస్టరుగారు సాయిస్వరూపులు, వారికి తెలియకుండా ఎరహస్యాలను 
మనం దాచిపెట్టలేం. మాస్టరుగారు నా హృదయంలోనే ఉన్నారు. ఆయన నా ఆత్మయొక్క 
అంతరాత్మ” అనుకొన్నాడు. అప్పటినుంచి ఆయనకు మాస్టరుగారంటే మరింత గురి 
ఏర్పడింది. 

గుంటూర్జో ఆయన ఒక ఇల్లు కట్టుకోవాలని పైసాపైసా కూడబెట్టి ఆ మొత్తాన్ని 
ఉమ్మడియార్‌ బ్యాంకులో (ప్రతినెలా డీపాజిట్టు చేస్తుండేవాడు. అట్టా ఆయన యాఖైవేలకు 
పైగా కూడ బెట్టాడు. అకస్మాత్తుగా ఆ బ్యాంకు దివాలా తీసింది. కష్టార్టితమైన అంత 
డబ్బుపోయింది. “స్థలం కొనుక్కొని తీరా ఇల్లు కట్టుకోవాలనుకొంటున్న సమయంలో ఇట్లా 
అయిందేమిటి? భగవంతుడా!” అని ఆయన దిగులు పడ్డాడు. ఆపద్పాంధవులైన మాస్టరు గారి 
దగ్గరకుపోయి విషయమంతా చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మాస్టరుగారు ఆయన్నుచూచి 
“మరేం ఫరవాలేదు - విచారపడకు! త్వరలోనే నువ్వు ఇల్లు కట్టుకొంటావ్‌” అన్నారు దృఢంగా. 
తన చేతిలో చిల్లిగవ్వకూడా లేనిస్టితిలో మాస్టరుగారు ఇట్టా 7 అంటున్నారేమిటి? ఇది సాధ్యమయ్యే 
పనేనా?” అనుకొన్నాడు. ఆతర్వాత ఒకవారంపది రోజులకు, ఆయన తోడల్లుడు (షడ్డకుడు) 





, ఆయన అడకుండానే పదినేలరూపాయలు తీసుకొ బంకట్సు మో 

కదరా నిర కనుల అస తందరలెరు. రర ని ఇంతపమోలు 
= లీ ఇద్యా జ్య లా చెడూ, ధం ~ జన్‌ ఖా 

అని చెప్పాడు వాళ్ళమ్మాయి పెళ్ళి ఇంకా పదెళ్ళపైమాట. ఆ అమ్మాయి కి 


(ol 


శ 
న 


శా డా 

అపుడు పటము ” పదేయూకూడా లేవు ఆ పషేలతో ఇంటి సని ఏంఅవుతుంది? డబ్బు 

ణే - 

బాఇంములో వయ్యా ల అము తుము చలుసాటబ్ణాలె? ఆయుణకు ఆర్హ్రం కాలేదు, మాస్టరు గారి 

des సలహా అడుగుదామని వెళ్ళాడు. మ్యారుగారు ఆమను చూచి “నాకు ఒకరెందువేలివు! 
4 సా 

అవసరంనచ్వింది” అని ఆయన నుంచి రెండువేలు తీసుకొని,” ఇలు కల్టటం మొదలుపెట్లు! 


ఇ! 


జ 
wd = మ (గషషల లా వు - సళ బాలురు మ ౧ షా? 
తర హూరిలనాణుంపె అనారు. నాగరాజుకు నుతిపోయిందె పదివెలు బటిలి ఉంటానె 
నలో 
త లం ff Bos అనం లిన NN లొ త SoA mn 
Sri Etat Sense CPE జట RI Muy CID rh hr ప ర తీసుక ళీ తో టే 
ఛ్‌ 


న 2 
GEN 

ore 

క నసాంళుాని త్య టన TN TS చు చ కంత్‌ అయిన 

beg Got sy షు క 
ఇంటినిర్నాణం తాలూకు పనులు (ప్రారంబించాడు. ఆయన య. గమనవము వజ 
కావలసిన ఆకిక సహాయం చేశారు. రండుమూడువెఐలతోనే ఇ కలి డా గొ ఇల్లు  నిర్మాణమైంది. 
ఆ ఇల్లు పూర్తికి నే ఆయిన సంతోషంతో మొస్తరుగాప దగ్గరకి స. ఇల్లు పూర్త అయిన 


ను షయం చెప్పి, గ గ్‌ రాబవేశా'నికి ముహరార్తం నిశయించేసుకొను విషయం చెప్పి, మ గారు 


pa) వె 


గృహ(ప్రవేశా నికి దయచేయవలసిందిగా ఆహా;నించాడు. ఆరోజు ఆయన ద దగ్గర తీసుకొన్న 


రెండువేలరూపాయిలు ఆయనకు మాస్టరుగారు తిరిగిఇస్తూ ”నీ దగ్గిర అప్పుడు. దబ్బు 
ఎందుకు తీసుకొన్నానో తెలుసా? నీ ఇంటిపని ఆగకుండా త్వరలి లో పూర్తికావటంకొోసం. నీ 
(పారబ్బాన్ని పరిహారించడానికి అట్టాచెయ్యవలసివట్బందిా” అన్నారు. “వూప్లిరుగి లు 
ఎప్పుడేంచేస్తా స్తారో? ఏంమాట్టాడుతారో మనకు తెలీదు. ఆయన మాటలకు - చర్వలకూ ఒ 
అర్హం ఉంటుంది. అదిముందుగా మనకు తెలీకపోయినా, ఆ ఆతర్వాత కొన్నాళ్ళకు 

మనకేతెలుస్తుంది. వా వారెస్తుడూ భక్తుల యో వాగక్షేమాలనే కాంక్రిస్తుంటారొనే సత్యం అపుడు 
నాగరాజుకు బోధిపడింది. “మాస్టరుగారు డబ్బుఅడిగితీసుకొన్నప్పుడు వారిని అపార్హం 


చేసుకొన్నానే!” అని ఆయన చాలా పశళ్ళాత్తాపపడ్డాడు. 


ర" 


శ 


య 
CEN 


దసరాలో భక్తులు మాస్టరుగారిని శ్రీ లలితా త్రిపురసుందరిగాభావిస్తూ ప్రతిరోజు 
లలితాసహ(సనామాలతో పాదపూజలు చెయ్యటం సరిపాటి. కుమారీ పూజలుకూడా అప్పుడు 
జరుగుతూఉంటాయి. అఉత్సవాల్లో ముత్తైదువులకు రవికబట్టలు పెట్టటం ఒక ఆనవాయితి, 
ఒక పర్యాయం దసరా ఉత్సవాలు తిలకించాలని నాగరాజు విశ్వమందిరానికి వచ్చాడు. 
ఆనాడా పూజానంతరం మాస్టరుగారు ముత్తైదువలందరికీ రవికగుడ్డలు పంచిపెడుతున్నారు. 
అదిచూచి “నాకుకూడా ఒక రవికగుడ్డ ఇస్తే బావుండు - మాస్టరుగారు” అని ఆయన 
అనుకొన్నాడుతనలో. వెంటనే మాస్టరుగారు ఒకరపికగుడ్డ బంతిగా చుట్టి, నాగరాజు 
వొళ్ళోపడేటట్టు విసరివేశారు. మాస్టరుగారి దగ్గర నుంచి అనుకోని ప్రసాదం |; పొందినదాని 
ఫలితంగా బ్యాంకుల్లో తాకట్టు పె పెట్టిన బంగారంపై వడ్డీమాఫీ చేస్తూ (ప్రభుత్వం ఆర్డరు జారీ 











చేయటంవల్ల బ్యాంకుల్‌ ఆయన తాకట్టు పెట్టిన బంగారంపై వడ్డి మాఖ 
నిలవదొక్కుకోవడ ఓ మనస్వుస్రిమతపడడానిక ఆయినకు అందువల్ల వీలు దొరికింది. 


ఒకసారి ఆయన తల్లి (ప్రమాద స్రైతల్‌ ఉందనీ వెంటనే బయలుదేరిరమ్మని 

టెలిగ్రాం వచ్చింది. అద్‌ చూచి ఆయున కంగారు పడుతూ, ఆశీసుల కోసం య. 
యం చ 

దగ్గరకు పోయి, పాదనమస్కారం చేసి, విషయమంతా చెప్పే ఆశీస్సులు అర్రించాడు 

మాస్టరుగారు ఆయన చెప్పిన మాటలు పట్టించుకోకుండా, మరెవరితోనో మాట్టాడుళ 

ఉండిపోయారు. అందరికీ సెట్టేబొట్టుకూడా వారు నాగరాజుకు ఆరోజు పెట్టలేదు 

నిరాశ కలిగింది. ఆ తర్వాత నాలుగైదురోజులకు నాగరాజు తల్లి మరణించింది. ree 


Y 


(| ౯. 
2k 
{ 
‘శ 


a) 


ఆయన తండ్రిగారికి సీరియస్‌గా ఉందని టెలిగ్రాం వస్తే అడి తీసుకొని ఆయున నూష్టడు 
గారి దగ్గరకు వెళ్ళాడు. మాస్టరుగారు ఎంతో దయతో ఆ ఆయన్ను దగ్గర కూచాబెబ్టుకొని, 


సానునయంగా “ఎత ఫరవాలేదు. కంగారు సడకు! మునాన్నకు ఆరోగ్యం దకు_.పడుతుంది' 
అని ఇన్నివిభూతి పొట్టాలు ఆయన చేతితో పడవేశారు. మాస్టరుగారు చెప్పినట్లే య 
తండ్రి గారి ఆరోగ్యంకుదుటపడింది. ఆతర్వాత తండ్రీ కొడుకులిద్దరూ విశ్వమందిరాని 
వచ్చి, మాస్టరుగారినీ దర్శించి ఆశీస్సులు పొంది వెళ్ళారు. 


cyl 


నాగరాజు తండ్రి శ్రీరామమూర్తిరావు మాస్టరుగారి దగ్గరకు వచ్చినష్ల 

అనంతపూర్‌లో ఉంటున్న తమచిన్నకొడకూ, చిన్నకోడలీమధ్య వ 
తనకోడలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ, ఇంటివిషయాలేవీ పట్టించుకోవడంలేదనీ, తామెంత 
చెప్పినా ఖాతరు చెయ్యటంలేదనీ చెప్పి, ఆకుటుంబాన్ని ఎల్లాగైనా సరే సరిచేయవలసిందని 
ప్రాధేయపడ్డాడు. మాస్టరుగారు ఆయనకు విభూతి ప్రపాదరతో బాటు, దత్తాత్రేయస్వామి, 
షిర్దీసాయిబాబా, తానూ; ముగ్గురూ ఉన్న ఫోటో ఒకటి ఇచ్చి మరేంఫరవాలేదు - ఒకసంవత్సరంలో 
అంతా కుదుటపడిందని మీరేనాకు లెటర్‌వ్రాస్తారు. చూస్తూ ఉండండి!” అన్నారు. మాస్తరుగారు 
చెప్పినట్టే ఆకుకుంబం చాలా వరకు కుదుటపడింది. 


రామమూర్తిరావుగారి రెండోకొడుకు మదరాసులో ఇంజనీరుగా ఉంటున్నాడు. ఆయన 
భార్య అన్ని విషయాల్లో భర్తకు విరుద్దంగా ప్రవర్తిస్తూ ఉండేది. భర్త వైపు బంధువులెవరు తమ 
ఇంటికి వచ్చినా ఆమెకు ఇష్టం ఉండేదికాదు. ఉత్తరాలు ఎన్ని(వ్రాసినా సమాధానం వచ్చేదివాదు. 
ఇట్టా అభార్యాఖర్తల కాపురం పెనం మీది గుగ్గిలంగా ఇరవైయేళ్ళు సాగింది. 
రామమూర్తిరావుగారికి మాస్టరుగారితో చెప్పి, వారి ఆశీస్సులు తీసుకొంటే ఏమైనా ప్రయోజనం 
లభిస్తుందేమో?నన్న ఆశతో వరాలుగా దగ్గరికి వచ్చి, విషయమంతా విన్నవించాలని 
“మద్రాసులో మా రెండవ అబ్బాయి....” అని అంటూ ఉండగానే మాస్టరుగారు అరల న్‌ 
ఆమాటలు (త్రుంచి “పరిస్టితి చెయ్యిదాటిపోయింది. ఇప్పుడు మనమేమీ చెయ్యలేం. 
చేతులుకాలినతర్యాత ఆకుతు పట్టుకొని లాభమేమిటి?” అన్నారు. రామమూర్తి రావు 
హతాశుడై వెళ్ళిపోయాడు. 


ఒక సమయంలో తనను గుంటూరు నుంచి వేరే చోటుకు బదలీ చేసి, వేడే వ్యక్తిసి 


aa Wd de eh WA కారాలు Fes: గ్‌ క్యూ 
ఆ గా లర Ed me రార ల వద ల నన సజ ల వం న ర ధల టల కటల ల es 
rr tT యా? _ డె ద మన శ్రే లె ఆ న్‌ 

రా తయన నన న న న 


రా. =. 
క వాలీ 





తన స్టానంలో నియమించాలని కాలేజీ ప్రిన్సిపాలు, జాయింట్‌ డైరక్టరు మొదలైనవాళ్ళంతా 
గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం నాగరాజుకు తెలిసింది. అప్పటి పరిస్థితుల్లో 
ఆయన కొంతకాలం గుంటూర్జోనే ఉండవలసిన అవసరం ఉంది. తన (ట్రాన్స్‌ఫర్‌ మూలంగా 
తనకుటుంబం విషమసమస్యలను ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో, ఆయన మాస్టరుగారి 
దగ్గరికి వచ్చి, “ట్రాన్స్‌ఫర్‌ ఆగిపోయేటట్టు అనుగ్రహించమని ప్రాధేయపడ్డాడు. మాస్టరుగారు 
కళ్ళు మూసుకొని, రెండునిమిషాలు ధ్యానంలోకి పోయి, కళ్ళు తెరిచి, “మరేంఫరవాలేదు - 
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు గుంటూడ్డోనే ఉంటావు. (ట్రాన్స్‌ఫర్‌కాదు”అని 
విభూతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. మాస్టరుగారి దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది- 
నాగరాజ్‌తోబాటు “ఈయన ఇక్కడకూచోని ఇట్టాచెబుతున్నారు. ఇది అయ్యేపనేనా? 
అక్కడ ఒక వైపు హేమాహేమీలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు” అని అనుకొన్నారు. కానీ 
విచిత్రం. మాస్టరుగారి ఆశీస్సుల ఫలితంగా నాగరాజు (ట్రాన్స్‌ఫర్‌ ఆగిపోయింది. 


మాస్టరుగారి ఆశీస్సులతో నాగరాజు తన రెండోకూతుర్ని-కుసుమాబాయిని - 
డాక్టరు వ్యాఘేశ్యరరావు గారి దగ్గరకు తీసుకుపోయి, ఆమెపోలియో కాళ్ళకు రెండింటికీ 
ఉచితంగా ఆపరేషన్‌ చేయించి, సరిచేయించాడు. ఆతర్వాత రెండేళ్ళకు మాస్టరుగారి 
ఆశీస్సులతో మళ్ళీ డాక్టరు కైలాసరావు గారిచే ఆపరేషన్‌ చేయించి, ఆ అమ్మాయి 
రెండుకాళ్ళనూ ఇంకా కాస్తబాగా సరిచేయించాడు. తత్ఫలితంగా ఇప్పుడు ఆ అమ్మాయి 
చక్కగా నడవగలుగుతున్నది. మాస్టరు గారి ఆశీస్సులతో ఆయన తన పెద్దమ్మాయి 
నాగామృతబాయి పెళ్ళి వైభవంగా జరిపించాడు. ఆఅమ్మాయికోపాప పుట్టింది. మనవడుకాక 
పాపపుట్టిందని ఆ అమ్మాయి అత్తగారికొక బాధగా ఉండేది. రెండేళ్ళు తిరక్కుండానే 
మాస్టరుగారి ఆశీస్సువల్ల ఆ ఆమ్మాయికి కవలపిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లలే. ఆ 
అమ్మాయిని అత్తగారింట్లో అంతా ఇప్పుడు పువ్వుల్లో పెట్టిచూస్తున్నారు మాస్టరుగారి 
దయవల్ల నాగరాజుకు మనశ్చాంతి లభించింది. మాస్టరుగారు నాగరాజుకు ఇలవేల్పుఅయ్యారు. 
ఈనాడు ఆయన కుటుంబం యావత్తు మాస్టరుగారికి దాసాను దాసులు, 


అ సి అ; నను ని సి వ SO జిం: SOREN ణి ని అని స అననని అతిని ణి ని 
ఒక రోజు సాయంత్రం జి.వి. సుబ్బరామయ్య గారు ధ్యానానికి 
కూర్చోబోతుంటే - వారి చిన్న బిడ్డ ఇందిర అన్నం పెట్టమని ఏడుస్తోంది. 
ధ్యానం పూర్తి చేసుకు వచ్చి పెడతానని కసురు కుంటున్నారు తండ్రి. 
ఇంతలో అటే వస్తున్న భగవాన్‌ “ వాత్సల్యంలేని ధ్యానమెందుకు? పిల్లలు 
ఎక్కడ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారో అదే దేవలోకం” అన్నారు. 
బిడ్డలపై భగవాన్‌ చూపిన వాత్సల్యానికి గృహస్తుడైన సుబ్బరామయ్య 
సిగ్గుపడ్డాడు. 


వవ సప వనన. 
అయ టో 


- మహాత్ముల మహావాక్యాలు = వుట 92 
సేకరణ కీ.శే. కలిదిండి రామరాజు జో 


సత్వార సంక్రేమ సమితి, 
501, ప్రదీప్‌ అపోర్డ్‌మెంట్‌, గాంధీనగర్‌, హైద్రాబాద్‌ - 350. 
నభ్బూలుగా బోరండ - ధార్మిక నేవలో వొాల్లొనండి 
సర్వార్త సంక్షేమ సమితి విశ్వప్రకాశం 
సభ్యత్వవివరములు సభ్యత్వవివరములు 


1 మహారాజపోషకులు రు. 1,00,000-00 రు. 15,000-00 
2. రాజపోషకులు రు. 50,000-00 రు. 10,000-00 
3. పోషకులు రు. 25,000-00 రు. 5,000-00 
4 కార్యనిర్వాహక సభ్యత్వము రు 10,000-00 

5 శాశ్వత సభ్యత్వము రు 1000-00 రు. 1,000-00 
6 వార్తిక సభ్యత్వము రు 100-00 రు. 60-00 
T. ద్వివార్తిక సభ్యత్వము రు. 120-00 
8 విడి (ప్రతి రు. 5-00 


పై సభ్యత్వములకు ఛెక్కు లేదా డిడి. ద్వారా లేదా నగదు 
రూపకంగాను స్వీకరించబడును. మరియు 80G ఇన్‌కంటాక్సు లబ్ది 
పొందవిలగును. 


విళ్ళ(వకాశం దార్జుక మానవుతికళు 
(పక్‌టునలు వంవండి, (ోతృపాంచండి 


పత్రికా ప్రకటన వివరములు 


1. వెనుక కవరు పేజీ రు.2,500-00 
2 రెండవ కవరు పేజీ రు.1,500-00 
3. మూడవ కవరు పేజీ రు.1,500-00 
4. లోపలి పూరి పేజీ రు. 500-00 
5. 


12 మాసాలకు 12 సంచికలకు చిన్న సైజులో రు.2,500-00 


pA SUKHINoO ya 


| 





Ya కా 


అజలయములు నేరేనా ఆరాధికుడోక్క డే. 
మానవతే హానవ్పని ప్రథమ 


చు మిల అ శి అణు PD TF ERT ilies oa మి. 










BOOK POST Printed Matter 





To 


Sri. Dr.B.RAMA RAJU 
న] | 1.8 LlL7/2,Chikkadpalli, 
న లం స్ట HiDETABAD 20. men 





mannan ౪ ప నన ౫ ౨ 2 ౯ ౯ ౫ న 2! 


if undelivered please return ta 
SARVAARTHA SANKSHEMA SAMITHI 
3-6-393, Plaza Apartments, Street Nd. 3, 
Himayatnagan Hyderabad - 800 029, 


